| 111 
ial 





సనాతన సారథి 


సత్య ధర్మ శాంతి (పేమల ద్యారా మానవజాతి యొక్క 


సామాజిక నైతిక ఆధ్యాతిికాభి వృద్ధి కర్పితము 


ల్‌ 


© 


a 


టము 22 మార్చి 1979 సంచిక త 


విషయాను[క్రమణిక 


సత్యసాయివాహిని -(8) : 


పర్వ దినములు : 

విగహారాధన : 

సత్యాన్వేషణ = సత్యదర్శనము : 
అవతారమూర్తి, : 

రెండు కానులు : 

కమలము - దళములు : 


చందాదారులు గమనించండి | 


మీ చందా గడువు ఏనెల ఎ సంవత్సరమువరకు 
ఉన్నదో మీ చందా రసీదు కార్డులోను, మీక్షు నెల నెల 
పంపుచున్న పత్రిక పైనున్న విలాసము గల కాగితము 
లోనూ తెలుపుచున్నాము, దానినిగమనించి, ఆ నెంబరు 
wr MC అనియుండిన, మీ చందా ఏపిల్‌ 
నెలలో ఆయిసోవునని తెలుసుకొని, [కొత్త చందా 
(సం॥నకు రూ. 8) మార్చి నెల శీ1వ తేదీ 1979 
లోపల సతిక యొక కొర్యాలయమునకు చేరునట్టు 
పంపవలెను. 


భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా 49 


ర్‌లీ 
56 
58 
64 
65 
68 


-: (శ్రీవారి కార్య కమములు :- 


బాబావారు |పశాంతి నిలయము నందున్నారా ఆని 
తెలిసికొన గోరు భక్తులు పబ్లిక్‌ . రిలేషన్స్‌ ఆఫీస్‌ 
(పశాంతి నిలయము పోస్టు, పెనుకొండ ss 
ఆనంతపురం జిల్లా అనే విలాసమునకు రిప్టయి కార్డు 
గానీ, రిప్తయి పెయిడ్‌ టెలి[గాం గాని పంపవలెను, 


లేదా కొ తచెజువు 86 నెంబర్‌కి ఫోన్‌ చేయవలెను. 


సంవత్సర చందా 6 రూ॥ గడువు ముగిసిపోవుటకు ముందుగనే మీ చందానంబరుతో చెల్లించవలెను. 
వివరములకు ఆటలోపలి భాగములో_చూడండి. 


నరనరాన లు 
నన 


ల 


న ఇ 
సన 


న 


మ 
సార 
న. 
మ 
ల న ర్‌ 


రరర రరర తరం 





హైందవ మతము అనేక దేవతల నారా 
ధించుచున్నదనియు, మత భేదములలో పెనుగు 
లాడుచున్న దనియు, దేశములోని కలహము 
లకు కల్లోలములకూ ఈ విధమైన మత భేది 
ములే మూలకారణమనియూ కొందరు (భమించు 
చున్నారు. ఇది సత్యము కాదు, వివేక శూన్యు 
లాడు విలాసవచనములు. పాశ్చాత్య దేశీయ 
లందరూ ఇంచుమించు వక్క [క్రీస్తు మతము 
నకు జెందియుండియూ, వక్క. దైవమునే 
ఆరాధించువారై యుండియూ అడవృలలోని 
మృగములకన్నా ఘోరముగ దేశాభిమానమను 
"పేర యుద్ద నెపమున వకరినొకరే కాక నిరప 
రాధులకు ఇతర జనానీకమును సహితము స్త్రీ 
బాలవృద్దులను సహితము భస్మీభూతము చేయు 





చున్నారే ఇట్టి ఘోరచర్యలకు భీభత్స కారణ్య 
రహిత, బుద్దిహీనమగు పై శాచిక ప్రవృత్తులకు 
మతములే కారణములా? ఏకమతము వారలై 
ఏకారాధకులై న ఈ [కూరులకు మతమునకు 
వెనుకదాగిన దేదెనా యున్నదా? కల్లోలము 
Qe (0 
లకు, కలహములకు నతములేమ్మ్నాతమూ 
"కారణము కౌదు. 


జర్మనీ దేశములో జాతిమతకుల గోతాది 
భేదములకు కావు లేదు. వై జ్ఞానిక, విజ్ఞానము 
లందు అసమాన ప్రజ్ఞ సాధించుకొన్న దేశము, 
బల, శౌర్య, పర్మాకమములందు అ(గస్థానము 
నందుకొన్నది. అట్టి దేశము ద్వితీయ (పపంచ 
యుద్ధానంతరము నాలుగు దేశముల వారిచే 
నాలుగు భాగములుగా చీల్చి వారలచే పరి 


హీలింపబడుచున్నది. యెట్టి విభేదములు లేని, 
యెట్టి మత భేదములు లేని, యెట్టి ఆనేక దేవా 
రాధనలు లేని జసానుదేశము కూడా అన్య దేశీ 
యుల ఆధిసత్యము (క్రింద కొంతకొలను 
(మగ్గవలసివచ్చెను, కారణమేమి? దేశముల 
యొక్క అధోగతులకు మత విభేదములు 
మా(తమే కారణము కాదు అని జర్మనీ గుణ 
పాఠము చేర్చించుటలేదాః 


భేదములు లేని (పసంచమును మయెవ్వరూ 
వూహించలేరు. భేదములు (ప్రాణుల యొక్క 
అంతరంగిక బుద్ధి సంస్కార జనితములు 
వక్కొక్క జన్మము వక్కొక్క బుద్ధి సంస్థా 
రష బాహ్య స్వరూపము సృష్టిలో నున్న జడ 
ములు, అజడములు అన్నియూ బుద్దిభేదముల 
యొక్క పరిణామ కారణము. చిలుక చూపు 
వక విధముగ నుండును, కౌకి చూప్ప మరొక 


విధముగ నుండును. జంతు (పకృతి వేరు, 
మానవ (ఫకృతివేరు, మానవునకు మానవు 
నక్రూ జ్ఞానమున తారతమ్యము కలదు. అంతే 
కాదు మానవుల దేహచ్చాయ, ఆందచందము 
లందు కూడా అవయవములందు కూడా, వారల 
అభిమానములూ, భావములు మొదలగు గుణ 
ములన్నియూ బుద్ధి ఆధార విషయములే కౌక 
వ్యక్తి గతములును కూడా ఆయివుండును, 
అంతవరకూ మనము పోవనక్కరలేదు. సకే 
గర్భమున పుట్టిన కవల పిల్లలు సహితము 
వక్క పోలిక నుండరు, వకే గుణములలో 
నుండరు, దీనికి కారణమేమి? బుద్ధి సంసారమే 


50 


కావున సృష్టిలో ఆ భేదములను మానవ కో ట్రి 
యందు సర్వ సమానత్వమును యేనాటికినీ 
చూడలేరు, సాథ్యము కాదు, చూడవలెనన్నది 
వూహాగానమే, గగన కుసుమమే. 


మృగము తాను మృగమునను జ్ఞానము 
తోను, పక్షి తాను పక్షినను జ్ఞానముతోను, స్రీ 
తాను ప్రీనను జ్ఞానముతోను, పురుషుడు తాను 
పృరుషుడనను జ్రానముతోను వ్యవహరించు 
చున్నారు, నిద్రకు పూర్వమున్న జ్ఞానముతోనే 
జీవుడు నిదానంతరము కూడా తన సని మొద 
లిడును, మానవుడు | క్రిందటి దినము వక సనిని 
యెంతవరకూ చేసి విడచి'పెట్టి యుండునో మరు 
దినమున న్నిదనుండి లేచిన పిమ్మట ఆ యా 
పనులను అచ్చట నుండియే తిరిగి (పారంభిం 
చును. ఆటులనే మానవుడు వెనుకటి జన్మ 
మున వ్యవహారము యొచ్చటి వరకూ చేసి 
వదలి మరణించునో అచ్చటి నుండియే తిరిగి 
నురుజన్మమున వ్యవహరింప మొదలిడును. 
ఈ విషయమును “యం యం వాషే స్మరన్‌ 
భావం త్య జత్యంతే కశేబరం”, 


“శంతమేవై తి కాంతేయ సదా తద్భావ 
భావితః” అన్న గీతా చార్యుని వాక్యమును 
స్మరించిన తెలియును. జీవుని మృత చేహమును 
వదలి పోవు సమయమున కలుగుభావము నను 
సరించి ఉత్తర జన్మ కలుగును, 


ఎట్టి భావము కలుగునన లోగడ జన్మలో 
యెట్టి భావముతో వ్యవహరించు కొనుచుండెనో 


అట్టి భావమునకు అనుకూలమగు భావమే 
మృత్యు సమయమున కలుగుచుండును. దీనిని 
సూక్ష్మముగా విచారించిన బుద్ది సంస్కార ముల 
ననుసరించియే కలుగుచున్నదన్నది పరమ 
సత్యమని తేలును. 


రూప సామాన్యములందు మానవులందరూ 
సమానముగా గోచరించీనా అంత ర్భేదములు 
ఆనేకములుండును, జాతి ఆనగా ఆకారములు, 
బుద్దలయొక్క_ బాహ్యరూపములు అంతకంటే 
వేరొకటి కౌదు. వ్యక్తి అనగా ఆకారము గల 
వ స్తువు. మనిషి, చెట్టు, గుట్ట, పిట్ట, నక్క, 
కుక్కు, గోవు, పొము, తేలు ఇత్యాది శబ్దములు 
ఆయా ఆకౌరమున గల జాతిని చెప్పును 
వ్య_క్రికి నాళము కలదు. జాతికి నాశములేదు, 
మనిషి నశించిననూ మానవ జాతి నశించదు, 
వృక్షము కూలి కాలి భస్మమయిననూ వృక్ష 
జాతి యేనాటికీ నశించదు, నిత్యమైన జాతికి 
నిర్మూల మేనాటికిని జరుగదు, కాదు. 


మన నిత్యాను భవములో నున్న చిన్న 
విషయాలను చక్కగా విచారించి చూచిన ఇట్టి 
సత్యము (పత్యక్ష (పమాణముగా కనుపించును. 
మానవత్వమున మానవజాతి ఆంతా వకశే 
అయినను మానవుని మెన్నుకొను సమయమున 
ఆతనీ గుణ గణములు. అధికార స్థితి గతులు 
చూతుము. ఉదాహరణము నకు వక ఆవు 
విషయమున చూడుడు. గోత్యమందు గోజాతి 
ఆంతయునూవక్క_ టే, కానీ ఆవును కొనవలె 


51 


నంపే డానీ పుట్టుక దాని లక్షణములు చూచి 
తీసికొందుము కడా! అది మంచి పాలు యిన్వ 
వలెను, చూచుటకు పుష్టిగా అందముగా 
యుండవలెను. అది సాధునయి 
పుండవలెను, ఇట్టి సుగుణములు కల దానినే 
కొందుము కానీ గోజాతి కదా ఆని ఒక్క పడీ 
పాలియ్యని. గొడ్డు గోవును, సాధుగుణములు 
లేని దానిని యెవ్వరూ తెలిసి కొనరు. ఇక్కడ 
గోత్వలక్షణము గోవృలన్నింటి యందూ సమా 
నమే. మన యెన్నిక ఆకార సమానత్వమ్ముపై 
జతి వర్ణ గుణాదుల మీద 
ఆధారపడి యుండును, అంతే కదా? అటులనే 
మానవజాతి యేక రూపమైననూ గుణాది భేద 
ముల మీద ఆధారపడి యుండునన్నది 
(గహించ వలసిన విషయము. మరోక విషయ 
ముగ మరి కొంత లోతునకు దిగి విచారించిన 
ఉచ్చ, నీచ భావములు సహజము లనక 
తప్పదు. మలమ్మూతములలో భేద మే 
మా(తము లేకున్ననూ గోవుకు సంబందించిన 
మూతమలములు ద్యూతము పవిత్రము 
లనియు ఇతర జాతికి సంబంధించి మలమూ(త 


ఆంతే కాక 


ఆధారపదడ్ర్తక 


ములు అవవి.శములనియూ భావించుచుందురు. 
అటులనే అగ్ని విషయమున కూడను అగ్ని 
అగ్నియే, అందులోని గుణములు వక్క_ే, 
అయిననూ ఉచ్చనీచ భేదము వుండక తప్పదు. 
మన యింటిలో ద్వీపమును వెలిగించు 
కొందుము, పొయ్యి మంట పెట్టుకొందుము, 


యజ్ఞ యాగాదులలో హోమమునకై అగ్నిని 
రగల్బు కొందుము. ఆయితే ఇవి సవిత 
మనియు దైవ స్వరూపము అనియనియూ 
తలంతుము, పూజింతుము నమస్కరింతుము, 


అదే అగ్ని స్మళానములో కశేబరమును 
కాల్చుచుండగా ఆ నిష్పుతో యెట్టి సహాయ 
మునూ ఆశించము, దానికి నమస్కరించ ము, 
అ అగ్నిలో రొటైలు కౌల్చుకొనము, దీప 
ములు వెలిగించుకోము, కారణమేమి? అది 
అసవితము అని మన భావము, అటులనే 
మానవుడు కూడనూ రూపములందు ఆందరూ 
వక్కటే అయిననూ చేహాదివుపాదులననుస 


రించి గుణ (ప్రవర్తనల ననుసరించి ఇతడు 
(శేస్తుడనియు, ఇతడు ఆ(శేష్ణుడనియు చెప్పక 
తప్పదు. విద్యుత్‌ (ప్రవాహము వక్కే అయి 
నను బల్బుల తారతమ్య ములననుసరించి వాటి 
(ప్రకాశము లందు వుచ్చ, నీచ్చ భేదములు 
మనము చూచుచునే యున్నాము. పై విషయ 
ములను జక్కగా గుర్తించిన, విచారించిన 
(పపంచ వ్యవహారము నడచుటకు భేదములు, 
వుచ్చ నీచ స్థాయిలు, వర్ణ, జాతి మతములు 
మొదలగు తార తమ్యములు, తప్పనిసరిగా 
పుండియే తీరవలెను. లేకున్న కోల చక్రము 
స్మకమముగా పనిచెయజాలదు. ఇది భగవత్‌ 
నిర్ణయము, 


క 


శ్రీ నత్యసాయి విద్యావిహార్‌ 


నందనవనం - ఊటకమండ్‌. 


ఈ విద్యాలయమునకు 1979 ఆగష్టు 1వ తేదీన సంవత్సరారంభము. 


వీ లి, 4 తరగతులలో సీట్టు కాశీలేవు. ఆగు నెలలో 80 మంది బాలబాలికలకు 
మా(తమే 1వ తరగతిలో సీట్టు యివ్వబడును. , 


(పవేశము కోరువారు, బాలుడా, బాలికయా, 


వయస్సు, ఇంతకు 


పూర్వమున్న విద్యాను భవం |పిన్సిపాల్‌కు ముందుగా తెలిపి దరఖాస్తు ఫారమును 


ఛదితర వివరములను తెప్పించు కొనవలెను. 


పర్వదినములు 


అన్నియు తెలిసినవారు ఆవనియందులేరు 
ఏమియు తెలియక ఎవ్యడుండు 
కొంచెమెరిగినవాడు కించిజ్జుడగునయా 
ఉన్నమాట తెలుపుచున్న మాట, 


[పేమ స్వరూపులారా! 

భారతీయ సంస్కృతి యందు, హిందూ చరి 
తలో, [పాచీన జీవితములో పుగాణమనునది సువి 
శాల స్థానమును చేరుకున్నది. సృష్టి, పున్లి, తుష్షీని 
అందించేటటువంటి దివ్యత్య స్వరూపము ధరించునది 
భారతీయుల పురాణములు. భారతీయ ఆశయము 
భగవత్సందర్శనము,  దెవానుభూతి, భారతదేశము 
అనగా భగవత్‌ రతి గల దేశమని భారతీయుల 
దర్శనమే భరతవర్షమని దీనికి మరొక రూపము ఇట్టి 
పవిత్ర భారతీయ దర్శనమైనటువంటి దివ్యభావములు 
సదాబారముచే, సద్దుణములచే, స్య్త్పవ ర్రనచేసాధించి, 
శోధించి అనుభవించు ఆనందమే భారతీయులయొక్క- 
పరమావధి, 


పురాణముల యొక్క. సత్యస్వరూపమును గుర్తించ 
లేని వ్యక్తుల, పుక్కిటి పురాణములుగా భావించుతూ 
దైవమే లేడని, పునర్ణన్మము కాదనియు, కర్మఫలి 
తమే లేదనియు వాదించేటటువంటి పరస్థితి ఈనాడు 
భారతదేశములో విరివిగా పెరిగిపోతున్నది. పమ్మిత 
మైన భారతదేశమునందు జన్మించిన వ్యక్తులు కూడను, 
ఇట్టి సత్యస్వరూపమును గు ర్తించుకొనలేక వారు 


53 


కూడను ఆపోహలకు గురియై అన్యాయ, ఆక్రమ, 
అనాచారములే తమ జీవిత లక్ష్యముగా భావించి ఈ 
విధమైన |పచారములకు, [పబోధములకు కంకణం 
కట్టుకోవటము కూడను కొంత దురదృష్టముగ కని 
పించుచున్నది. నా తల్లి గొడ్డురాలు అని చెప్పేటటు 
వంటి యిట్టివాదనలకు ఏ మ్మాతము అవకాశము 
అందించక యిట్టి అజ్ఞానులకు ఏ మ్యాతము మనము 
వశముగాక మన దివ్యత్వమును ఆవిర్భవింప చేసి 
కోనేటటువంటి అత్మసాఇాత్కార పరిస్థితిని గుర్తించి 
మన సాధనలు, మన మార్గములు మనయొక ,. గమ్య 
మును స్మరించి తరించుటకు వచ్చినటు వంటివి 
పవి తమైన పర్వదినములు, 


కాని ఈనాటి పర్వదినములను కేవలము పర్వదిన 
లుగా భావించి ఆనందించుచున్నారు. కాని పర్వ 
దినము యొక్క అంతరార్థము కొని, పర్వదినముల 
యొక్క- గంభీరమైన పవ్శితతకాన్సి భారతీయులు 
కూడను గు ర్రించుటలేదు. 


పురాణములను | పాచీనమైనటు వంటివని ఓక 
అర్థము. పురాణములనగా పూర్వము ఊండినటు వంటి 
దని మరియొక అర్థము. కనుకనే వీటిని ఆధారము 
చేసుకొని, వీటిని పురస్కరించుకొని, బుగ్వేదము 
నందు వాయు పురాణము, (బహ్మాండ పురాణము 
పద్మపురాణము ఇత్యాది పురాణములు వేదమునందు 
కూడను సూచించుచున్నవి. కనుక వేదసమానమై 
నటువంటి పురాణముల యొక్క. |పమాణములను 


గుర్తించుట కేవలము ఏదో కల్పితమైన పురాణములుగ 
భావించి అలక్ష్యము శేయుట భారతీయుల యొకగా 
క ర్రవ్యముకాదు. 


పవి[తాత్మ స్వరూపులైన భారతీయులారా! 


నిజమైనటువంటి భారతత త్ర్యమును మనము నిరూ 
పించే నిమి త్తమై భారత సంస్కృతిని వ్యాపింప జేసే 
సంకల్పమును మనము ధరించి, వంరిచి తరింపజేయు 
మార్గమును అవలంభించుటకు పురాణములను మనము 
[ప్రమాణముగా తీసుకొని వాటియొక్క నిబంధలను, 
వాటియొక్క అనుభూతులను మనము దిన్యత్యమునకు 
తెప్పించుకొను [పయత్నమునకు పూనుకోవటం ఆత్యవ 
సరము, మానవత్యమనగా దివ్యత్యముతో కూడిన 
ఆత్మతత్వమనే సత్యమును గు ర్రించుట ఆత్యవసరము 
అన్ని జ్రీవరాశులవలే మానవుని ఒక జీవరాశిగా భావిం 
చుట సరియెనటు వంటిదికాదు. “జంతూనాం నరజన్మ 
దుర్లభం” అన్ని జీవరాశలయందు కూడను మానవ 
జన్మము ఉఊత్క్సృాష్టమైనటు వంటి దనియు, పవితమై 
నటు వంటిదనియు, సార్థక మైనటు వంటిదనియు, 
దివ్య మైనటువంటిదనియు నిరూపించినవి పురాణములు. 
ఇట్టి విలువైన, సవ్మితమైన, గంభీరమైన మానవత్వ 
మును కేవలము మనము ఈనాడు అర్థము చేసుకొనక 
మసి బొగ్గువలె ఉపయోగ పెట్టుకొనుచున్నాము. దివ్య 
మైన మానవత్యమును పవిత్రమైన మార్గమును అవలం 
బించే నిమిత్తమై దివ్యత్వమును ఆశంచుతున్నాము 
ఆ "దివ్యత్వము మనయందే, మన హృదయాంత 
రాళమునందే, మనహృదయ స్థానమునందే, మనపవి త్ర 
మైన భావమునందే ఉన్నదికాని, అన్యదేశము నందు 
కాని, స్థానమునందు కాని లేదనేటువంటి సత్యమును 
కూడను గుర్తించుట అత్యవసరము. 


ఈనాడు మానవుడు మితిమీరిన ఆశలకు గురియై 
శన యొక్క తత్వమును కూడను మరచి ఏదో భౌతిక 


54 


మైన సుఖముల నిమి త్రమై తన విలువై న జీవితమును 
కూడను దుర్వినియోగపరచుకొనుచున్నారు. ఆశలకు 
హద్దులేక మారిపోవుచున్నాడు మానవుడు. తన తత్త 
మేమో తాను గు ర్రించుకొనలేక పోవుచున్నాడు. భగ 
వత్‌ రతి కలిగిన భారత దేశమునందు తనయొక | నిజ 
తత్త్వమును మరచినటువంటువాడు. నిజముగా మాన 
వుడు కాదనే చెప్పవచ్చును. పురాణములు ఆదర్శ 
వంతమైన [ప్రమాణములను (పబోధిస్తూ అనేక విధము 
లై న మార్గములను నిరూపించుతూ తన గమ్యమును 
హెచ్చరింపజేయుచున్నవి. 


సృష్టి, తుష్టి, పుష్టి ఈ నూడింటిద్వారా మాన 
వత్యము నందుష్టి గడిపేటటువంటి నిమి త్రము 
ఏర్పడినటువంటిదను సత్యమును గు ర్తింపవలెను, ఈ 
సృష్టియొక్క- త త్వమునే (బహ్మత్వముగా భావించి 
దీనినే సరస్వతీదేవిగా ఆరాధీంచినారు |పావీనులు. 
దేహములకు, ఇం| డియములకు పుష్టిని ఆందించుతూ 
వచ్చిన లక్ష్మిగా భావించినారు (ప్రాచీనులు, మానసిక 
సంబంధమైన తృష్టను కొంతవరకు తృ ప్రిపరచి దీనినే 
చల్లార్చి యీ మానవత్వమునుండి దివ్యత్య మునకు 
కానిపోయేటటువంటి పవిత మార్గమును అందుకొనిన 
శివత త్ర్వ్వమునే దేవిగా భావించినారు, ఈ మూడింటి 
ఆధారములను పురస్కరించుకొనియే మహాసరస్వతి, 
మహాలక్ష్మి, మహాదుర్గ అని ఈ ముమ్మూర్తులను 
ఆరాధీంచన పవి|తమైన పర్వదినమే యీ నవరా|తి 
మహోత్సవము. అనగా స్పష్ట, స్థితి లయకారులై నటు 
వంటి దైవత్వమును ఆరాధించి తమ సృష్టింపబడిన 
మానవత్వమును సార్థకము కావించుకొనె ఉపాయము 
నిమి త్రమై ఏర్పడినటువంటిదను పవ్మితమైన మార్గ 
మని గు ర్రించుకొనవలెను, 


భగవదన్వేషణలోపల తొలి విజయమును సాధించి 
నటు వంటిది పవిత్రమైన భారతదేశము. ఇట్టి నైతికి 


ధార్మిక, ఆధ్యాత్మీకముల యందు పవిత్రమైన ముం 
దంజవేసి దిగ్భిజయమును సాధించి ఆదర్శము అందిం 
చినటువంటిది పవ్మితమైన భారతదేశము. కనుకనే 
(తిమూ ర్తి స్వరూపమైన దివ్యత్వమును గు ర్తింపచేసే 
నిమిత్తమై |తిరాతులు ఆని కూడను ఏర్పడుతూ 
వచ్చినవి. నవరాశతి, శివర్శాతి, సం;కాంతి అనేటటు 
వంటి మూడురా[తులు పవ్శితమైన పర్వదినములుగా 
ఆచరించుతూ వచ్చుచున్నారు. భారతీయులు [పాభీన 
కాలమునుండి. కనుక పర్వదినములనగా ఏదో ఒక 
విధమైన ఆహార ఆనందములతో అనుభ వించేటువంటి 
నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదనే సత్యమును 
మనము గుర్తించి ఆరాధన నిమిత్తమై ఆత్మత త్త 
నిమిత్తమై, ఆనుగ్రహ నిమితమై ఆత్మానేషణ ఏర్పడి 
నటువంటి సత్యస్వరూపములుగా గుర్తించుట అత్యవ 
సరము, 


ఎంత చదువులు చదీవి నప్పటికి, ఎంత భుజబలము 
ఉండి నప్పటికిని ఎంత బుద్ధి బలము కలిగినప్పటికి, 
ఎంత ధన బలముతో తులతూగినప్పటికిని దైవ 
బలము, ధర్మబలము లేక పోయిన మానవత్యము నిరు 
పయోగ మవుతుందనే సత్యమును నిరూపించి నటు 
వంటిది భారతీయ పర్వదినములు. కనుకనే పవిత 
మైన భారతీయ సంస్కృతియందు [ప్రధానమైనటువంటి 
మున్ముందు చెప్పిన పదములు మాతృదేవోభవ, పితృ 
దేవభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ యీ నాలు 
గింటి యొక్క తత్త్వమును భారతీయులు మొదట 
[ప్రచారము చేయుచువచ్చారు. కనుకనే “0% 1076 
your mother, you love your father, you 
love your guru, you love your guest, యీ 
తత్ర మును, R612ti0n8ను కూడ మనము l1ంv౭చేయ 
వలయును. యావత్తు మానవులను మనము 106 


55 


చేయవలయును. ఆందరియందున్న దివ్యత్వమే ఈశ్వ 
రత్వముగా భావించవలయును. “ఈశావాస్యమిదం 
సర్వం) ఆందరియందు ఈశ్వురత్వమున్నదను సత్య 
మును మనము నిరూపింప జేసిన జ్ఞాపకార్థముగా పర్వ 
దినములు అనుభ వించపలెను. 


కనుక _పేమత త్మమును విశాలపరచుకొని సర్య|తా 

వ్యాపింపచే సేటటువంటి సమత్యమును అనుభవింప 
చేయు మహా పర్యదినములుగా ఈ పర్యదినములను 
భావించి నేటినుంచి మనలో ఉన్నటువంటి దుర్గుణ 
ములు, దురహంకారములు, దుర్భావములు, దుష్ట 
చేష్టలు మనము దూ3ము కాపిందుకొని, సద్భావములు 
సదాలోచనలు, సత్చింతలు, సత్‌కర్మలు ఆచరించు 
టకు ఈ దేహమును సమాజములో అంకితము కావించ 
వలెనని ఈనాడు దృఢ సంకల్పమునకు మనము 
పూనుకోవాలి. 


_పేమస్యరూపులారా! 

ఈ పది దినములు కూడను మన పవితమైన 
చర్మితలె న పురాణములు (పబోధించిన దివ్యమార్గము 
లను మనము కొంతవరకు [గహించి, ఆనందించి, 
అనుభవించి ఆచరించుటకు పూనుకోవాలని నేను 
ఆళించుతూ ఈయొక్క- తీక్షణమైన ఎండలో కూర్చుని 
మీరనేక విధములుగ అశాంతికి గురై నటువంటి స్థితి 
యందు నేను అధికముగా సంభాషించుట అది సరి 
యైన స్థితి కాదని నేను భావించుచూ నా [పసంగమును 
విరమించుచున్నాను, 


8-10-75 ఉదయము 


(ప్రశాంతి పతాకావిషృ._రణము 


విగహారాధన 


భగవంతుడు సర్వు వ్యాపకుడై ననూ, వ్య క్రీగత 
ముగా పొందే నిమిత్తమై ఆర్బన ద్వారా ఆరాధన 
కర్మల ద్వారా మానవులు (పయత్నింతురు. కొన్ని 
తెగలవారు. భగవంతుడు ఓక గుడిలోపల ఉంటారా? 
రాయి, కాయితములలో వుంటారా ఆని వాదిస్తారు. 
ఇది సరికాదు. అర్చన పూజ భజనల వలన భగవం 
తుని పొందుటకు వీలున్నది. 


పూజ నిజముగా (పథమ సోపానము. ఆహార 
నిదలను మాని ఆరణ్య మధ్యమందు తపస్సాచరించి 
దాని ఫలితముగా భగవదను[గహము పొందినవారు 
బహుమంది యున్నారు. అయితే, పూజ, అర్చన, 
భజన, సంకీర్తన మొదలగు ఆరాధనా మార్గము 
సులభమైన మార్గము, మీరాబాయి, సక్కుబాయి, 
సూరదాసు, కవీర్‌దాసు, శంకరాచార్య వీరందరూ 
ఈ మార్గమునే అనుసరించి పరతత్వమును అనుభవించి 
ఆనందించిరి. ఇవంతా నిరుపయోగమైన పనులు దానికి 
వినియోగించే కాలము వ్యర్థముఆఅనేవాదము సరిఅయితే 
వీరందరూ . సర్వవ్యాపక మైన భగవత్‌ తత్వమును 
ఒక రూపమందు |పత్యక్షముగా ఎట్టుచూడగలిగారు | 


అర్చన, పూజ, జపము లేక ఇది సాధ్యముకాదు. 
ఇంగ్లీషు భాషలోని అన్ని గంధములలోను కనబడేది 
96 అక్షరాలే. ఆ అక్షరాలను వాయటము, చదువ 
టము, చెప్పకుండా నేర్చకుండా ఒకరిని ఎట్టు విద్యా 
వంతుడనేది? ఆర్బన చేసే విగహము కానీ చిత్రము 


కానీ దైవము యొక్క చిహ్నము మా;తమే. దైవ 


ర్‌థ్‌ 


మును రాయిగా, కాయితముగా మార్చరాదు. సర్వ 
వ్యాపక త్వమైన భగవంతుని హిందువులు ఒక విగహ 
ములో చూసారంటే హాస్యాస్పదముగా వున్నదని 
ఆళ్వార్‌ మహారాజు, స్వామి వివేకానందుని ఎదుట 
వాదించినాడు. వివేకానంద దానిని విని పక్కున 
నవ్వాడు. మంతిని పిలిచి, గోడపె వుండిన ఆ మహా 
రాజు యొక్క పెద్ద చ్మితమును క్రిందకి తీసి పెట్టి 
మన్నారు. “మంతి ! ఆ చిత్రము'పె ఉమ్మి వేయి. 
క్యాన్‌ వాస్‌ కలర్‌ తప్ప ఇంకేమి వున్నది దానిలో?” 
అన్నారు. “అది సీ మహారాజు కాదు” అన్నారు, 
అయితే మంతిగారు భయపడి భ కి విశ్వాసములతో 
దాని యందలి అంజలి బుద్దుడె నిలిచాడు. అంతే! ఆ 
రూపము మహారాజువలే ఆదర్శనీయమే అని అందరూ 
వివేకానందకు తెలిపిరి సర్వవ్యాపకుడై న భగవంతుడు 
సర్వ[త వుండినప్పటికినీ విగ్రహములను ఆధారము 
చేసుకుని, ఆధేయమును (ప్రత్యక్షముగా దర్శిస్తాము. 


ఆధారమైన రూపమును పూజించి ఆరాధించి శాస్త్ర 
రీతిగా షోడకోపచారములతో (పత్యక స్వరూపముగా 
భ్రావించితే, తప్పక చిత్తశుద్ధి కలిగి భగవంతుడు 
ఆంతఃకరణములో స్పష్టముగా (పతిబింబిస్తాడు. అట్టు 
కాక, అది కాయితము అని భావించిన, ఫలితము 
కూడ అంతే. 


మానవుడు చి త్తశుద్ధికి తగిన కృషి చేయవలెను. 
మలిన ప్యాతయందు మంచి పదార్థము పాక్రము చేసి 


నపుడు దుర్వినియోగమగును. మంచి వి త్రనమును 


సారహీనమైన భూమిలో పాతిపేట్టితే లాభము లేదు, 
చి త్రశుద్ధిలేని పూజ కాలము వ్యర్థము చేసిన కర్త 
వ్యము. అయితే విశ్వాసము, | పేమతోకూడిన చిన్న 
పూజా విధానము ననునరించిన ఫలితము ఎక్కువ. 
ఒక గుమస్తాను నియమించే ముందు ఆయన అర్హతను 
కలెక్టర్‌గారికి కూడా ఆనుభవము 
ఐ.ఎ.ఎస్‌, ఇత్యాది పరీక్షలలో ఫాస్‌ కావటము మొద 
అట్టనే భగవత్‌ సాక్షాత్కార 
మునకు చిత్తపద్ధి తప్పనిసరిగా వుండి తీరాలి. తిరు 
తొండర్‌ ఆనే ఆళ్వార్‌ చిత్తజద్ధీితో తాను 
విగిహారాధన _ చేపట్టినట్టు వెల్లడించి యున్నాడు. 
విగ్రహారాధన చేయునపుడు రూపమును దర్శించాలి 
కానీ, ఏ పదార్థము ఆని విచారణ చేయకూడదు. 
రూపమును వదలివస్తువు, వస్తువులేనిరూపము వృండదు 
రాయిపై దృవ్షినిలిచితే దైవము కనబడదు. దై వముపై 
దృష్టి నిలిచితే రాయి కనబడదు. 


భారతీయులు దైవమును రాయిగా, కాయితముగా 
ఆరాధించుటలేదు. వారి భావము దైవమే ఆ రాయి 
ఆని కాదు. ఈ రాయికూడా దైవమే. అనేదే! ఈ 
తత్వమును, ఇట్టి సత్యమును గుర్తించి సర్వ వ్యాపక 
మైన దివ్యత్వమును దక్షిణేశశ్చర కాళీ విగహమందు 
సొక్షాత్యరించుటకు రామకృష్ణ పరమహంసకూడ 
పూనుకున్నాడు. 


ముఖ్యముగా చి తద్ది సంపాదించుటకు కాలమును 
వ్యర్థముచేయక', సత్సంగము, సత్చింతన, సద్భావము 
లందే గడపాలి, నిజముగా సత్కర్మలను చేయుట 
యందే ఆనందము. గీతను బోధించినవుడు కృష్ణుడు 
అర్జునుని “కురునందన” అనే పేరుతో పిలుసాడు. 
“కురు” అంటే పనిచేయ “నందన” అంటే ఆనంద 
పడేవాడు కురునందన ఆంటే పనిచేయుటలోని ఆనం 
దమును అందుకునేవాడు. పని లేకపోతే దుఃఖించే 
వాడు అని అర్ధము. మీకు ఆదివారము వచ్చినది 
ఆంటే ఆనందము. ఆనందము అయితే, ఆడి Hంli- 
day కాదు Holy day. 

నిర్మల చిత్తము కలిగిన భక్తులపేరు స్మరించిన 
చాలు. పంచభూతములు వశమగును. పిడుగు నివా 
రించేకొరకు అర్జునుని తొమ్మిది పేరులు స్మరించేది 
రూఢి. దానికే త్యాగరాజు, కబీర్‌ మొదలైన భక్తుల 
ఆరాధన చేస్తే భగవంతునికి పీతి. చి త్తపద్ధితో 
హృదయపూర్వక ముగా శరణాగతికి పూనుకోవాలి. 
అపుడే, వాడు నిజమైన భక్తుడు. అర్ధము ముందు 
నిలుచుకుని, మూడు (వేళ్ళను చూపిస్తే దాని లోపల 
నుండి మూడు వేళ్ళు నీకు కనిపించును. “భగవం 
తుడా! నీకు నా తనమనధనములంతా అర్పితం” 
అంటే భగవంతుడుకూడా, సీ యోగ వ్నేమములను 


తానే వహిసాడు, 
దివ్యబోధ, 


బృందావనం, 6-8-79. 


సృత్సనర నతో మంచిగా న్యాయముగా ఉండు. 


పపధమంగా నీ ఆత్మ అమర్శ్యమనీ, దానకి నాశనములేదనీ ఆడి పవిత్రము, నిర్మలము దివ్యమను 
భావనను నీ చై తన్యంలో నింప్రకో. ఆ భావనయే నీకు ఆచంచల ధైర్య స్థెర్యాల నివ్వగలదు. ఆ తదుపరి నీవు 


పరస్పర (పేమ, భక్తి (పపత్తులను పెంపొందించుకో. అన్ని తరహాల వ్యక్తులు, ఆభిమతాలు, (పపత్తులపట్ట 
సహిషుతచూవు సంబంధ బాంధవ్యాలు భయముపైగాక (పియముపై ఆధారపడి ఉండాలి. సత్పవర, నతో 
ణు 


మంచిగా, న్యాయముగా ఉండు, 


క్రూ 


సత్యాన్వేషణ -సత్యదర్శనము 


భాస్కర నీంబే దీప్తం దైవం 
లోచనమద్వే సుప్తం డైవం 
శీశశ్రర మండల గుప్తం దైవం 
(తీ గుగిత భవనే వ్యాప్తం దైవం 

సూర్య మండలము నందు పకాశించేటు వంటి 
దీప్తి దైవస్వరూపము ఈ లోచన మండలము నందు 
నిదించుచున్నటు వంటి దృష్టియే దైవము. చంద 
మండలము నందు గుప్పముగా దాగియున్నటువంటి 
శీతలత్వమేదై వము. (తిగుణిత మైనటువంటి (బహ్మండ 
మంతయు కూడను వ్యాపించినటు వంటిది దైవత్యమే. 
_పీమస్యరూపులారా! 

(ప్రపంచము ఆంతయు కూడాను ఒక్క భగవం 
తుని యొక్క కుటుంబము భగవంతుని శ కియె యీ 
(పపంచము నంతను కూడాను భరించుచున్నది. అన్ని 
సొయుగము లందును, అన్ని కొలములందును మానవుడు 
సత్య త్రత్యమును అన్వేషించుటక్రై అనేక (పయత్న 
ములు సలుపుతున్నాడు ఈ సత్యాన్వేషణలో అనేక 
విధములై న మార్గములు కనిపెట్టుతూ వచ్చుచున్నాడు. 
తాను గుర్తించిన సత్యమును లోకమునకు |పచారము 
సలుపుతున్నాడు. కాని సత్యము ఒకటే అయి 
నప్పటికిని అనేక మంది సత్యమును దర్శించిన మహా 
పురుషులు అనేక మార్గములను లోకమునకు చాటుతూ 
వచ్చుచున్నారు. దీనిని పురస్కరించుకొనియె, 
శతి“ఏకం సత్‌ వి పాఃబహుదావదంతి; ఉన్న 
సత్యము ఒక్కటే అయినను దానిని దర్శించిన వారు 
ఆవేశ మంది అనేక రూపనామములతో దీనిని భావిం 


5 


చుతున్నారు. సత్యము ఒకగాటే, దర్శనములు అనే 
కము. దీనికి నామములు అనేక ములు, 


జలము ఓకే పదార్థము దీనిని ఉ త్రరపదేశము 
వారు “పానీ” అని పిలుస్తూ వచ్చుచున్నారు. 
మ।దాన్‌ రాష్ట్ర) మివారు దినిని “తన్నీ” అని పిలున్తూ 
యున్నారు. ఇంకా [పాశ్చాత్యులు దీనిని “Water” 
అంటూన్నారు. కన్నడ బేశమువారు “నీరు” అంటు 
న్నారు. పండితులు దీనిని “హార్‌” అంటున్నారు, 
శీరులు వేరు అయినప్పటికి, పదార్థమును ఎవ్వరు 
కూడను మార్చుటకు వీలుకానటువంటిది. 


ఎన్ని కాలములై నను ఎన్నియుగములై నను మార్చు 
చెందనటువటి స్వరూపము సత్యము. 
తీ కాలముల యందు కూడాను మార్పు చెందనటు 
వంటిది. ఏ విధమైనటువంటి స్థితిని తాను మార్పు 
చెందకుండా స్థిరముగా నిలిచినటువంటిదే సత్యము 
సత్యమనగా క్షీణించనటువంటిది, మార్పు చెందనటు 
వంటిది, నాశనము కానటు వంటిది. 
యందు కూడాను ఏకస్వరూపమును ధరించినటు 
వంటిదే సత్యము, సత్యాన్వేషణ అనగా ఆత్మసంబంద 
మైనటువంటి జ్ఞానమును వెదికేటటువంటి పరిస్థితినే 
సత్యాన్వేషణ అన్నారు.దీనినే ఏకాంతమై, గాఢమై, పి 
(తమై నిత్యమైవున్నటు వంటి యొక్క “నేను! నేను 
అనేటటువంటి ఆత్మతత్వమును గుర్తి ంపచేయు పరి 
స్థితికే సత్యము అన్నారు. కనుక దృశ్య కల్పిత 
మైనయీ జగత్‌ అంతయు కూడాను క్షణ క్షణమునకు 


శక డొ 98 


గుల 


(తికాలముల 


మార్చుచెందుటచేత యిది సత్యమని చెప్పుటకు వీలు 
కొదని మనయొక్క. జృతులు, స్మృతులు తెల్పు 
చున్నది. దీనినే అసత్యమని చెవృవచ్చును. కనుక 
మార్పు చెందుతూ - నాశనము అగుతూ - క్షీణిం 
చుతూ, ఉన్నటువంటి ఈ జగత్తు సత్యము కానేరదని 
మనకు స్పష్టమగుచూ వచ్చినది. 


కనుకనే సత్యాన్వేషణయందు, భగవత్‌ సాక్షా 
త్కారము పొందేటటువంటి [పయత్నమునకై మన 
పవిత్రమైన |ప్రాచీనులై న మహర్షులు అనేక విధము 
కైన సాధనలు సలుపుతూ వచ్చినారు. ఈ యొక. 
సత్య స్వరూపుడైన భగవంతుని మేము గుర్తించి 
నాము అని కూడను [ప్రపంచమునకు చాటినారు. 


వేదాంతమ్‌ తత్‌ పురుషం మహనం 
అదిత్యవర్ణం తమసః పరస్తాత్‌, 


అన్నారు. ఓ జనులారా! మేము సత్యస్వరూపుడై న 
పరమాత్మను దర్శించినాము, దివ్యలేజస్సుతో [పకా 
శించుచున్నటువంటి మహాపురుషుని 
కొందుము. ఎక్కడ దర్శించుకొనినాము? వెలుపల 
పపంచమునందు కాదు. మా హృదయ స్థాయినందు 
మా అంతరాత్మయందు లేజస్యరూప్పుడై న పరమాత్మను 
దర్శించుకొనినామని యీ మహాపురుషులు (ప్రపంచము 
నకు చాటినారు. 


కనుక సాకాత్కారమనగా మనము అనేక రకము 
లైన పయత్నములు సలిపి ఏదో ఒక నూతనమైన 
పదార్థమును సాధించినట్టుగా మనం భావించుతున్నాము 
సాక్షాత్యారమనగా ఏదో నూతనమైనటువంటి దానిని 
మనము సాధించేటటువంటి (ప్రయత్నము కానేరదు. 
మనయందు నిరంతరము వృండి, మనచే మరువబడిన 
దివ్యత్వమైన స్థితిని, ఆ సిని, పవిత్రతను, మనము 
గు ర్రించుకొనుటయే సాక్షాత్కారము యొక్క- అంత 


దర్శించు. 


59 


రార్థము. మరువబడినటువంటి యీ నిధిని, పవిత్ర 
మైన పెన్నిధిగా భావించి, సన్నిధిగా విశ్వసించ్చి దీని 
నిమిత్తమై మనము లో దృష్టిని అభివృద్ధి పరచు 
కొనుట అత్యవసరము. ఆయితే మరువబడినటువంటి 
యీ నిధిని గుర్తించుకొనే నిమిత్తమై |పత్యక్ష |పమా 
ణమెనటువంటి కొన్ని స్వరూప స్వభావములను 
మనము కొంత ఆదర్శముగా తీసుకొనుట అత్యవ 
సరము, 


ఆధ్యాత్మిక క్నేతమునందు | ప్రాచీన కాలమునుండి 
విగహారాధన ఒక సాం|పదాయ పద్ధతిలో సాగుతూ 
వచ్చుచున్నది. కాని విగహారాధనను ఖండించి యిది 
సరియైన మార్గము కాదనియు దైవము సర్వాంతర్యామి 
అనియు, అన్నివైపుల ఉన్నటువంటి పరమాత్మను 
గుర్తించుకొనక ఆతనిని ఒక సంకుచిత స్వరూప 
ముగా నిరూపిరిచుట యిది సరియైన మార్గము కాదనేటు 
వంటి వాదన కూడనూ మరొకవైపు సాగుచున్నది. 
అనేకమంది మహానీయులు, యీ సందిగ్గావస్థలో 
మునిగి, ఆనేక సాధనలు సలిపి, అనేక _౮్రమలకు 
ఓర్చి, ఏదో ఒక విధముగా ఓక ఆరాధన రూపమును 
వారు నిర్మించుకొని, తద్వారానే వారు ఆనందమును 
అనుభవించినారు. వి|గహారాధన సలుపక ఆత్మా 
నందము అనుభవించుట అసాధ్యమైన పని. 


ఆంధ భాషయందు ఏబది అక్షరములు ఉంటు 
న్నవి. ఈయొక్క ఏబది అక్షరములు కూడాను 
ముఖ్యముగా [వాయుట పలుకుట, చదువుట, యీవిధ 
మైనటువంటిది నేర్చుకొనిన తరువాతనే పుస్తకమును 
పఠించుటకు వీలవుతుంది. ఇది [వాయుటము, చదువు 
టమే వారికి తెలియకుండినప్పుడు యీ పుస్తక ములు 
పఠించుట జరిగేపనికాదు. అదే విధముగానే మన 
యొక్క ఆరాధనలు ఒక స్వరూపమును మనము 
నిర్మించుకొని, దానిని మనస్సునందు స్థాపించుకొని 


“ బహ్మవిశ్‌ [బ్రహ్మవ భవతి' ఆని మనము నిర్మించు 
కొనిన స్వరూప స్వభావమునే మనలో ఆవిర్భవించు 
కొనుటకు ఒక విధమైన సహాయకారిగా తోడ్పడుతూ 
ఉంటుంది, మహాజ్ఞానుడై నటువంటి, సవిత్రుడై నటు 
వంటి, విద్యావంతుడై నటువంటి, దివ్య తేజోవంతుడై 
నటువంటి, కారణజన్ముడై నటువంటి శ ౦కరాచారుకలు 
వారుకూడను యీ విగ్రహారాధనను (పధానమైన 
లక్ష్యముగా తాను గుర్తించి, ఆ విధముగా ఆరాధన 
చేయుచు వచ్చెను. ఇంక రామకృష్ణ పరమహంస, 
వివేకనంద, త్యాగరాజు, దామదాసు, తుకారామ్‌ 
యిలాంటి మహనీయులు, మహాభక్తులు అందరు 
కూడను, ఆరాధననే ఆధారముగా చేసుకొని ఆత్మ 


తత్వమును ఆనుభవించినారు. క్షరము లేక అక్షర 
మును గుర్తించుట, యిది అసాధ్యమైన పని. అనగా 
మార్చు శెండేటటువంటి యీ జగత్తును ఆథారముగా 
చేసుకొని, మార్పు చెందనటువంటి సత్య స్వరూపుని 
దర్శించుట, ఇది సులభ సాధ్యమైన పని, అయితే 
వీడో కొంతమందికి, కారణ జన్ములకు మ్మాతము 
ఇట్టి ఆరాధనలు అవసరము ఉండదు. 


మన పవిత్రమైన భారతీయ చరి[తల యందు 
అనేకమంది తపస్సులు ఆచరించి, మహాజ్ఞాన 
సంపన్నులై నటువంటి వారికంటే కూడను, భకులై. 
ఆరాధనలు సలిపి, భగవంతుని భజించి, స్మరించి, 
పూజించి, అర్పించి, ఆరాధించి, ఆత్మానందమును 
ఫౌందినటువంటి వారు ఆనేక ముగా క నిపించుతున్నారు. 
ఇది [పత్యక్ష (పమాణమునకు నిరూపించినటువంటి 
ఆనందము, పదోయోగులు, జ్ఞానులు అయినటువంటి 
వారు, వారి తత్వమును ఎవ్వరు కూడను వర్ణించుటకు 
కాని, గుర్తించుటకు గాని సాధ్యము కాని పని. 
సామాన్య మానవులకు సహజమైన మార్గమును, సులభ 
మైన మార్గమును అవలంబించుటకు ఆరాధన ఆత్యవ 


సరము. దీనికి చిత్మశుద్ధీ (ప్రధానము. ఇదే దీనికి తగిన 
(పమాణము. మనము యీ ఆరాధనలను [పథమ 
స్థాయిని మనము ఏ మాత్రము అంగీకరించక , ఏదో 
ఒక విధమైన ఉన్నత స్థాయిని పొందుట, ఇది వేరి 
తనముగా గోచరించును, ఇది ఎట్టు ఉండుననగా 
B A. Pass అయినటువంటి విద్యార్ది ఇతను B. A, 
అని చెప్పుట చేత సహజముగా యితను School 
Final, P. U. C. pass ఆయినాడని సులభ 


ముగా మనకు ఆర్థమవుతుంది. ఇది ఒక ఫలము అని 
మనము నిరూపించుటకు పూర్వము, ఇది కాయగను 
పందెగను ఉండి తరువాతనే ఇది ఫలముగా మారినదని 
ఈ ఛలమునకు పూర్వము ఉన్నటువంటి పిందె, కాయ 
మనము సహజముగా గుర్తించుటకు వీలవుతుంది. 
పిందె, కాయ కాక, ఫలము అగుటకు వీలుకాదు. 
School Final, P. U. C. కాకుండ B. దీ. 
చదువుటకు వీలుకాదు. ఇతడు యువకుడని చెప్పి 
నప్పుడు, బాల్యము, కౌమార్యము ఇందులో పూర్వమ. 


ఉండునని స్పష్టముగా మనకు గోచరమవుతుంది. 


ఇతను బాల్యవస్థను, కామార్యమును ఆనుభ వించక 
యువకుడు కావటమునకు సాధ్యము తొదు. 


కనుకనే మనము ఆత్మ సౌశాక్యారమునకు 
పూర్వము ఒక విధమైన రూపమును ఆరాధించుట 
యది ఆత్యవసరము, యీ ఆరాధన ద్వారానే భావ 


" శుద్ధి భావశుద్ధి ద్వారానే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ద్వారానే 


జ్ఞానశుద్ధి మనకు లభించును. అనగా మన అంతర్‌ 
భాగములో ఉండినటువంటి, మనము మరచినటువంటి 
విధిని మనము జ్ఞాపకము చేసుకొనుటకు దేహరీతియైన 
[శమలకు ఓర్చి దేహరీతితో కొన్ని రకములైన సత్‌ 
కర్మలు ఆచరించి, ఆరాధనలు సలిపి తద్వారా 
మనసుయొక్క- స్థిరత్యమును కొంతవరకు తెప్పించు 
కొనుటకు ప్రయత్నము చేయవలెను. మలినప్వాత 


యందు వండినటువంటి పదార్థమంతయు కూడను 
మాలిన్యముగానే రూపొందును. ఇది కేవలము. నిరుప 
యోగముగా కూడను రూపొందుతుంది. పరిశుద్ధమైన 
ప్యాతలో వండిన పదార్థము పవిత్రము. భుజించుటకు 
వీలవుతుంది. ఆదే విధముగానే మన హృదయము 
నందు ఆనేక విధములైన మాలిన్యములు చేర్చుకొని 
నప్పుడు తద్వారా దివ్యాత్మయెన ఆత్మతత్వ్యమును 
గాని, సత్య స్వరూపమైన ఆగమ్యగోచరమైన విధిని 
గాని అనుభవించుటకు సాధ్యము కాదు. కనుక 
మనము ఎట్టి సాధనలు చేయక పోయినను, ఎట్టి తప 
స్పులు ఆచరించక పోయినను ఎట్టి విధములైన యజ్ఞ 
యాగాద్మికతువులు సలుపక పోయినప్పటికిని ౮౬౬ 
ral Qualification, Purity చిత్తశుద్ధి యిది ఆంద 
రకును అవసరమే. 


కనుక దీనిని పురస్కరించుకొనియె, ఆధ్యాత్మిక 
మార్గమునందు మల, నిక్నేఫ, ఆదరణ పరిశద్దులు 
కావాలని (పబోధిస్తూ వచ్చినారు. అనగా మనము 
దేహరీతిగా' సలిపేనటువంటి సత్కర్మల చేతను, 
సత్‌ |ప్రవర,నల చేతను, సదాచారముల చేతను. సత్‌ 
కార్యముల చేతను సర్వేశ్వరుని ఆరాధన చేతను 
మాలిన్యము అనేటటువంటిది మలము పరిశుద్ధముగా 
మారిపోతుంది. అనగా ఆశుద్ధమైన మాలిన్యము మరుగ 
పడి పోతుంది. నిర్మూలము అవృతుంది. ఇంకా నికే 
పము" నిశేపము అనగా మనము మానసికముగా 
సలిపేటటువంటి .చింతనల ఉపాసనలు, పూజలు, 
ధ్యానము _ వీటిద్వారా నిక్షేపము పరిశద్ధముగా 
మారును. అప్పుడు చిత్త ఖద్ధి అను జ్ఞానము మనకు 


కలుగుతుంది. జ్ఞానము ఏదో (గంథముల ద్వారాగాని, 


మనము అందుకొనేటటువంటి పదార్థము కాదు. మ్యరి 
కాయ లోపల విత్తనమువలె, మనలో జ్ఞానము విత్త 
నప్పు స్వరూపమును ధరించి ఉంటున్న ఈ విత్తనము 


61 


మనము మల, నిక్నేప, ఆదరణ పరిశుద్ధములు చేసు 
కొనిన తరువాత, కమక్రమేణ ఇది ఆభివృద్ధి చెంద 
వచ్చును, ఇదియే _బహ్మాండమైన పెద్ద వృక్షముగా 
రూపొందుతుంది. దీనిని వురస్క రించుకొనియే 
(శుతులు. 


“ అబోరణీయాన్‌, మహతో మహీయాన్‌ ” 
అనగా మజ్జేకాయ లోపల ఉన్న విత్తనము చీమ తల 
లోపలి పదింటి ఒక భాగముగా ఉండును. ఇది చూచు 
టకు కూడను, సాధ్యము కానటువంటి స్వరూపమును 
ధరించి ఉంటుంది. కొని అట్టి అణుస్వరూపమును 
ధరించిన వితనమే ఘనస్వరూపముగా రూపొందు 
తుంది. ఈ ఘనవృక్షము ఆణువునందే ఆణిగి ఉంటు 
న్నది పూర్వము కనుకనే ఏకత్వమని కాని అద్వైత 
దర్శనము అనేటువంటి జ్ఞానతత్వముకాని, యా 
అణుతమైనటువంటి హృదయాంతరాళ మునందు 
మా[తమే ఆణుస్వరూపమును ధరించి ఉంటున్నది. 


మనము చేసేటటువంటి సర్వసాధనలు కూడను, 
ఈ అణుస్వరూపమైన జ్ఞానమును 'పెంపొందుకొనుటను 
మనము గుర్తించవలెను, దివ్యాత్మ స్వరూపులారా ! 
ఇట్టి పవ్మితమైన పారమార్ధిక మార్గములను, చర్యలను, 
దివ్యమైన బోధనలు ఇముడ్చుకొని వచ్చినటువంటి 
చరితలు మహా పవి్శితమైన చరిత్రలుగా మనము 
విశ్వసించవలెను. ఇవి ఎప్పటికప్పుడు కొత్తవిగా 
కనిపించును. పురాణములు ఏదో కృతయగ, లేత 
యుగ, ద్వాపరయు గములందు జరిగినటువంటి పురా 
తన చరితలు మ్యాతమే అని భావించుకొనుట్క ఇది 
సరైనటువంటిది కాదు. వురాణములు పురాతనమై 
నప్పటికిని ఎప్పటికప్పుడు కొత్తవిగా రూపొందును' 
ఇవి ఎప్పుడుకూడను చాలా స్వేచ్చగా, కళకళ 
లాడుతూ ఉండును. ఇలాంటి పురాణములయందు 
వచ్చినటువంటి సాధనలను మనము నిర్లక్ష్యము చేసి, 


అలక్ష్యము వేసి ఏదో మనకు తెలియనటువంటిది, 
అసాధ్యమైనటువంటిది. దానిని ఆందుకొనే నిమిత్తమై 
అనేక సాధనలు చేయుచున్నామని భావించుకొనుట 
ఇది అజ్ఞానము యొక్క లక్షణము. 


దురదృష్టవశాత్తు కొంతమంది [పాచీనమైన అను 
భవజ్ఞులు. ఇట్టి సత్యాన్వేషణ అనేటువంటి మార్గము 
నకు సరియైన అర్ధము తెలియక పోవుటచేత, ఏదో 
సాక్షాత్కారము ఆంటే; కనటం వంటి వస్తువును, 
మనకు అతి దూరముగానున్న వస్తువును, మనలో 
కనటం వంటి శత్యమును తెలిసికొనుటకు, కనుగొను 
టకు, అందుకొనుటకు నూతనముగా |పయత్న ములు 
సలిపినట్టుగా మనము భావించుతున్నాము. ఇదియే 
పెద్ద పొరపాటు. మన జీవితముయొక్క- లక్ష్యము 
సత్యాన్వేషణయే, సత్యదర్శనమే. సత్యమనగా చూసి 
నది చూసినట్టు చెప్పుటయి; వినినది విన్నట్టు ' చెప్ప 
టము; చేసినది చేసినట్టు చెప్పటము. ఇది కేవలము 
వాక్కుల సత్యముగానే కనిపించుచున్న దేకాని, ఇది 
సాశ్షాత్తు సత్యస్వరూపము కానేరదు. ఆత్మతత్వమే 


సత్యతత్యము; సత్యం, సత్యం అంటే ఏమిటి? 


సత్యం జ్ఞానం అనంతం. అనంత మైనటువంటిది. జ్ఞాన 
స్యరూపమైనటువంటిది. ఈ సత్యం భౌతీక లోకము 
నకు చూసినది చూసినట్టుగా చెప్పటము; వినినది 
విన్నట్టుగా చెనృటము; చేసినది చేసినట్టుగా చెప్పటము 
ఇది భౌతిక మైన సత్యముగా మనము భావించుకొని, 
యిదీ మిధ్యం మిధ్యముగా నిరూపించుతూ రావలెను* 


ఈ సత్యము ఎలాంటిదనగా మనము ఒక సిని 
మాకు వెళ్ళినాము. ఈ సీనిమా మీధ్యమైనటువంటిది* 
ఈ సినిమాయందు సాక్షాత్తు మానవత్వము అక్కడ 
మనకు గోచరించదు, ఇది కేవలము కాలక్షేప నిమి 
త్తమై ఏదో ఒక విధమైన మానసిక వి(శ్రాంతికొరక ని: 
Knowledgeను పెంచుకోవాలని, ఎన్నియో రకము 


62 


లైన మాటలతో దీనిని చూడటానికి వెళ్ళేటటువంటి 
వారు సమర్థించే మాటలు ఉపయోగషపెడతారు. ఈ 
సినిమాలోపల డబ్బులు నిమిత్తం అనేక మంది 
actors అక్కడ ఏ రకముగా ఏడుస్తారు, డబ్బులు 
కోసము actors ఏడిస్తే | సేక్షకులు డబ్బు ఇచ్చి 
ఏడుస్తున్నారు. నిజముగా ఆ యొక్క. తెరపైన 
ఎవ్వరు ఏడ్చుటలేదు. ఇది మిధ్యమైనటువంటిది. 
అయితే యీ సినిమాలో మరియొక సినిమాను చూచు 
టకు బయలుదేరుతున్నాము. అనగా ఏమిటి? ఈ 
సినిమాలో ఉన్న కథ లోపల ఏదో కొంతమంది 
Friends, ఈ సినిమాలోపలనే ఒరేయ్‌, సినిమాకు 
వెళ్ళదామని, సినిమాలోనే మరియొక సినిమా చూచు 
టకు బయలుదేరి వెళ్ళుచుంటారు. కనుకనే దీనిని 
మిధ్యములోని మిధ్యము అన్నారు. 


జాగత్‌ అవస్థ అంతయు సత్యములోని మిధ్యము 
అన్నారు. అనగా మనము అనేక దృళ్యములు చూచు 
చున్నాము. దృశ్య కల్పితమైన (ప్రపంచమును 
మనము అనుభవించుచున్నాము. ఇది అనుభవించు 
తున్న వరకు సత్యముగానే గోచరించును. కాని 
కొంత కాలములో యిది ఆదృశ్యమైపోతున్నది. ఇది 
మార్పుచెందుతున్నది. క్షీణించుతున్నది. నశించు 
తున్నది, నాశనమొందుతున్నది పరిణామాలు పొందు 
తున్న ది. కనుక యీ షద్వి కారతత్వములతో 
కూడిన జగత్తు, సత్యము, సత్యము అనిభావించుతూ 
కొంత కాలము లోపల ఆది ఆసత్యముగా మారిపో 
తుంది. కనుకనే దీనిని సత్య ము లో ని మిధ్యము 
అన్నారు అయితే యిది సత్యమని చెప్పుటకు ఏట్టా 
వీలవుతుంది! సర్వము భాగవళత్సం కల్పమే. భగ 
వత్‌ సంకల్పము నుంచి వచ్చినటువంటిది. సర్వము; 
సత్యమే కనుకనే యీ దృష్టిలోపల యిది సత్యము 
అని విశ్వసించవలెను, “రసోవైసం” సర్వమును 


రసము నుంచి వచ్చినటువంటిది నీరసముగా 
రూపొందుతుందా? కాదు, కాదు రసము నుంచి వచ్చి 
నటు వంటిదే రసమే, కనుకనే (బహ్యనుంచి వచ్చి 


నటువంటిది సర్వమును (బహ్మనుంచి గానే 
ఉంటుంది. కనుక యిది సత్యమే ఈ సత్యము 


లోపల మిధ్యమైన దృశ్యమును కొంత వరకు భావించు 
తున్నాము, 


సర్వస్కృష్టి కూడను దృష్టి నుంచి ఏర్పడిన నటు 
వంటిదనే సత్యమును గు ర్రించటము అత్యవసరము 
యీనాడు. ఒకచిన్న ఉదాహరణము నేను కన్నులు 
తెరచినప్పుడు వేలాది ప్రజలందరు కనిపించుతున్నారు. 
ఈ ఆడిటోరియమంతయు కనిపించుచున్నది. ఈ స్థంభ 
ములన్ని చకగాగా అలంకరించబడి క నిపించుచున్నవి 
ఇన్ని వేల మంది కన్నులు తెరచినప్పుడు వేలాది 
(పజలతో కూడిన [ప్రపంచమును చూడటము, కన్నులు 
మూచినప్పుడు ఒక్కరైనా ఆందులో కనిపించక 
పోవటములో ఉన్న అంతరార్థము ఏమిటి? దృష్టి 
వలననే యీ సృష్టి అంతయు కనిపించుచున్నది. 
దృష్టీయే లేకపోతే సృష్టియ లేదు. కనుక యీ 
దృష్టిలో ఉండినటువంటి (బహ్మతత్వమే సర్వసృష్టిని 
కూడను గోచరింప చేయుచున్నది. అదియే ఒక 
మిధ్యము దృష్టియే సత్యము లోచన మిధ్యేసుసం 
దైవం, మన కన్నుల లోపల చక్కగా న్నిదించు 
చున్నటు కనిపించే దైవత్వము. యీ జగత్తునంతను 


ఒక మి ధ్య ము గా మనకు క నిపింప చేయుచున్నది. 
కనుక మన దృషి బహ్మమ్ము సృష్టిమిధ్యము, కను 
కనే మిధ్యములోని సత్యమును, సత్యములోని సత్య 
మును మిధ్యములోని మిధ్యమును యీ మూడింటి 
ద్వారా _ గు ర్రించకొనుటలో, సత్యములోని సత్య 
మును గురించుటయే మానవుని యొక్క [పధా నమైన 
కర్తవ్యము, 


అనగా సినిమాలో మరియొక సినిమాలు చూడ 
టము మిధ్యములోని మిధ్యము. సృష్టిలో ఉన్నటు 
వంటి సత్యమును చూడటము ఇది మిధ్యముతోని 
సత్యము. ఆత్మస్థాయి యందు ఉన్నటువంటి పవి|త 
మైన సత్యమును, లోదృష్టి ద్వారా మనము సందర్శిం 
చుట సత్యములోని సత్యము, దీనినే ఉపనిషత్తులు 
“సత్యస్వ సత్యం” అన్నారు. కనుక ఏదో మనము 
మానవులుగొ పుట్టి, పవ్మితమైన మానవజన్మము ఎత్తి, 
యీ దుర్గభమైన జీవితమును అనుభవించుతూ అసత్య 
మైన, అశాశ్వతమైన, _ఆనిత్యమైన. జగత్తున క 
మనము పాకులాడక, దానిని సాధ్యమైనంత వరకు 
కూడను, మనలో సత్యమును గురి ంచుకొనే [ప్రయత్న 
మును అభివృద్ధి పరచుకొని, సత్యస్వరూపిని గుర్తిం 
చుటకు [పయత్నము చేయవలెనని నేను ఆశించుతూ,; 
ఆశీర్వదించుతూ నా (పసంగమును విరమించు 


చున్నాను. 


ఉచ్చస్థాయి య౦దు ఉల్ల ముంచు 
(ప్రతివాడును ఉచ్చస్థాయియందే యుల్టముంచి, తానాత్మయే యనుకొని, 
యాత్మధర్మమును అనుసరించుటయే |శేయము. ఈ విషయమును లోకమునకు 


బోధించుటకే నేను వచ్చినది. 


బొ బ్రా 


అవతారమూర్తి 


సీ; చిన్నారి పొన్నారి చిరునవ్వులొలుకుచు 
హైపలలో చిన్నిపాపగుచు, 
ముగ్గమోహన దివ్యమూర్తి మత్వము తో(డ 
సతులలో నకలంక సతివియగుచు 
పరిపూర్ణ పరిశుద్ధ భావహావములతో 
పురుషులలో దివ్యపురుషుడగుచు 
తలచిన రూపుతో దర్శనం బొస(గుచు 
ఏకాంతమున పర మేశుడగుచు 
తే గీ! శాంత్య హింసాది సుగుణ |పచారివగుచు 
భక్క హృదయాంతర (ప్రభా భానుడగుచు 
ధర్మ సంస్థాపనార్థ మీ ధరను వెలయు 
సర్వదేవత రూప శ్రీ సత్యసాయి, 
సి. సత్యనారాయణరాజు 


SANATHANA SARATHI (Telugu Edition) 
Form IV (See Rule 8) 





1. Place of Publication Prasanthi Nilayam 515134 
Anantapur District, Andhra Pradesh 
2. Periodicity ofits Publication Monthly 
3. Printer's Name 8, V. Satya Murty 
(Whether citizen of India) India 
Address : B,68/F.5, Vijayanagar Colony 
Hyderabad-500 028. A.P. 
4. Publishers Name N. Kasturi, M.A.,B.L., 
(Whether citizen of India} India 
Address : Prasanthi Nilayam, PO. 515 134 
Anantapur Dist. Andhra Pradesh 
5. Editor's Name N.Kasturi, M.A., B.L., 
(Whether citizen of India) India 
Address : Anantapur District, Andhra Pradesh 


6. Name and addresses of individuals Sri Sathya Sai Education and 
who own the newspaper or share- Publication Foundation, 
holders holding more than one Prasanti Nilayam PO. 515 134 
percent of the total capital Anantapur District, Andhra Pradesh 
1, N. Kasturi, hereby declare that the particulars given above are true to 
the best of my knowledge and belief. 
N. KASTURI, M.A,,B.L., 
Signature of Publisher, 








64 


రండుకొనులు 


. 1976 అక్టోబరు నెలలో ఒక రోజున లై బరీనుంచి 
“పశాంతి నిలయము” ఆనెడి నవలను తెచ్చి చది 
వాను: కథలు చాలా బాగున్నవి. పుస్తకము ఆఖరున 
(ప్రశాంతి నిలయము ఎక్కడో దూరముగాలేదు. అనంత 
పురమునకు 60 మైళ్ళలోవున్నది అని చదివాను. 
రచయిత వి, వి. రమణరావు, |పశాంతి నిలయము 
గురించి పూ రిగా తెలుసుకోవాలని మా తమ్ముడు నేను 
నిర్ణయించుకున్నాము. దరిదాపుల 14 సంవత్సరముల 
నుంచి నిలయము వెళ్ళుచున్న ఒక |పియమైన స్నేహి 
తుడు మాకు వున్నాడు. పేరు యమ్‌ భాస రరావు. 
(పశాంతి నిలయము గురించి పూరిగా తెలుసుకోవాలని 
వుంది కనుక మీకు కాళీ వున్నప్పుడు వివరముగా 
చెప్పవలసినది అని కోరాము. దరిదాపుల మూడు 
నలలు [పతిరోజు సాయం[తము కి గంటలసేపు నిల 
యము గురించి స్వామి గురించి నిదానముగా ఆర్థ 
మయ్యేటట్టు చెప్పాడు. స్వామిని గురించి వున్న పుస్త 
కములు చదవటానికి ఇచ్చెడివాడు. నిలయము గురించి 
కొంత ఆర్థమయింది. నిలయము దర్శించాలని ఓక 
బలమైన కోర్కె. ఏర్పడింది. 


1977 జనవరి ఒకటవ తారీకున భాస్కరరావు, 
మేము స్వామిని ఉదయము భజన సమయమున చాలా 
దూరమునుంచి మొదటిసారిగా దర్శించాము, ఈ రోజు 
వె కుంఠ ఏకాదశి; మొహరము; జనవరి ఒకటి; కనుక 
నిలయము అన్ని మత స్థులతో కళకళలాడు చున్నది. 
మేము స్వామిని ఒక |పశ్న అడగాలని వచ్చాము; 
మేము కష్టపడి వ్యవసాయము చేయదున్నాము; 


65 


[పకృతి ఎందులకు పంటను నాశనము చేయుచున్నది? 
ఇది (పళ్న. స్వామి దర్శనమే చాలా క ష్టముగావుంది; 
ఇక |పశ్న ఎవరిని అడగాలి. 


సాయంతము 5 గంటలకు నిలయములో స్వామి 
దివ్యోపన్యాసము వినటానికి కూర్చున్నాము. స్వామిని 
దగ్గరగా దర్శించి చాలా ఆనందము ఆనుభవించాము. 
మా (ప్రశ్న మా మనసులోనే వున్నది. స్వామి ఈరోజు 
(పకృతి గురించి వుపన్యసించారు. “పకృతి భగవం 
తుడు ఇచ్చిన ఆజ్ఞలను నిర్య ర్రిస్తుంది. స్పీడుగా వెళ్ళు 
చున్న కారుకు చిన్న గొయ్యి అడ్డము వచ్చినదని 
సడన్‌ బేక్‌ వేస్తే కారులోని వారందరు తల్ల క్రీందులు 
అవుతారు. కారుని ఆదే స్పీడులో పోనిస్తే కారుకి 
చిన్న కుదుపువసుంది, కాని ఎవ్వరికి (ప్రమాదము 
వుండదు. ఆలాగే (ప్రకృతిని ఒక్కసారే ఆపితే జరగ 
వలసిన దానికన్న ఎక్కువ [ప్రమాదము జరుగుతుంది. 


సము దములో ఒక నీటిబొట్టు అంత (పకృతి గురించి 
తెలుసుకొని, [పకృతి అంతా తెలుసునని భావించు 
చున్నారు. రావణాసురిడిలాగా |పక్ళతి ఆయిన సీతా 
దేవి కావాలంటున్నారు; పురుషుడు ఆయిన రాముడు 
కూడ కావాలని కోరటములేదు. కనుక మీరు కర్మ 
చేయండి; ఫలితమును భగవంతునికి అర్చించండి, 
పంచ భూతములకు శాంతి చేకూర్చండి; అప్పుడు 
(పకృతి మిమ్ములను కాపాడుతుంది, అని చెప్పారు. 
మేము కర్మ చేయుచున్నాము; కాని మిగిలినది చేయుట 
లేదు. స్వామిని ఆడగకుండానే మా ప్రశ్నకు సూటి 


అయిన సమాధానము దొరికినది, మొదటి సారిగా 
స్వామితో మనసుతో మాట్టాడవచ్చని తెలుసుక న్నాం* 


ఒక దినము తెల్లవారుజామున స్వామికలలో కని 
పించి కొంతసేపు మాట్లాడిన తరువాత ఏమి కావాలని 
అడిగారు; జ్ఞానాన్ని (పసాదించమని కోరాను. తరు 
వాత స్వామిని గూర్చి; పూర్వపు అవతారమయిన 
షిరిడీ సాయిని గూర్చి కొన్ని పుస్తకములు చదివాము 
స్వామి అను[గహముతో షిర్డి దర్శించాము. అక్కడ 
కూడి మాకు కొన్ని నిదర్శనలు దొరికినవి. వారే 
వీరు, వీరే వారు అని నిర్ణయించికున్నాము. ఒకరోజున 
పితృ సమానులబున శి, విశ్వనాధ శర్మగారిని మా 
తమ్ముడు మా గృహమునకు తీసుకువచ్చాడు. రెండు 
ఆవతారములు ఒక టేనని మాకు దృఢనిశ్చయము 
కలిగేటట్టు వివరించారు. స్వామిని గూర్చి ఆలస్యముగా 
తెలుసుకున్నామని బాధపడవద్దు; రామాయణములో 
ఆంజనేయుడు రాముడిని అందరికన్న ఆలస్యముగా 
కలుసుకున్నాడు; కాని అందరిని మించిన రామభక్తుడు 
అయ్యాడు. కనుక స్వామి అను[గహము సంపాదించు 
టకు కృషిచేయండి, సమితిలో చేరండి ఆని మమ్ము 
లను (పోత్సపాంచి; ఆశీర్వదించి వెళ్ళారు. అప్పటి 
నుంచి మాచిన్న కుటుంబము ఆంత వారే పీరు అని 
నమ్మి; భ క్తరేణువులలో ఒక రేణువుగా మారాము, 


అప్పటినుంచి స్వామి కరుణవలన (పకృతి మమ్ము 
లను నష్టపరుచుటలేదు. స్వామి అన్ముగహముతో, 
1978లో, జిల్లాలో నాకు ఒక బెస్ట్‌ రైతుగా బహుమత్రి 
వచ్చినది. వచ్చిన బహుమతి మురళీధరుని కంన్లు 
విగహము. స్వామి ఈ రూపముగా తన విగహాన్ని 
మాకు [పసాదించారని సంతోషించాము. 


1978 జనవరి నెలలో ఒక రోజున స్వామి కలలో 
కన్చించి; “నాలుగు నెలలు వ్యవసాయము గురించి 


66 


బ్రెనింగుకు ఇతర దేశాలు వెళతావా?” అని అడిగారు. 
“నాకు రిక మెండు చేసే రాజకీయ నాయకులు ఎవ్వరు 
లేరు స్వామీ” అని అన్నాను. “సర్వ సృష్టికి ఇచ్చెడి 
వాడను నేను”; ఆని అన్నారు. “మీ దయ” అని 
ఆన్నాను, 


ఫ్మిబవరి నెలలో సోదరి భారతిదేవి “మనదేశము 
నుంచి రైతులను ఇతర దేశము పంపించుచున్నారు, 
కనుక నువ్వు అపై చెయ్యవలసింది. అని ఆప్టికేషను 
ఫారములు; ఉ తరము, పోస్టులో పంపించినడి, సరిగ్గా 
అది శివర్యాతి. స్వామి అన్నుగహముగా భావించి 
అప్తైచేసోను. వ్యవసాయపు డిపార్ట్‌ మెంటువాళ్ళు “ఇది 
80 సంవత్సరముల క్రితము మొదలు ఆయినది; చాలా 
మంది చాలా పెద్ద రిక మెండేషన్సుతో 1% చేసారు; 
మాకు తెలిసివుండగా ఎవ్వరు సెలక్స్‌ అవ్వలేదు; 
కనుక అప్లెచేయుట అనవసరము” అని చెప్పారు, 
అపైచేసిన వెంటనే షిర్దిసాయికి; సత్యసాయికి చెలి 
(గామ్సు ఇచ్చాను. ఒకసారి సత్యసాయిని దూరము 
నుంచి దర్శనము చేసుకున్నాను. ఇంటర్వ్యూకి, వెళ్ళే 
ముందు కలలో షిర్జిసాయి, సత్యసాయి ఇద్దరు కని 
పించి ఆశీర్వదించారు. May నెలలో ఇంటరూ్యూకి 
వెళ్ళాను. May 80వ తారీఖు ఆఖరు తేది. తరువాత 
నాకు ఏ సమాధానము రాలేదు. 1116 లో కూడ ఏమి 
రాలేదు. కనుక నేను సెలెక్టు అవలేదు అని ఆను 
కున్నాను. 

ఇంతకుముందు వచ్చిన కలలు అన్ని నా _భమలు, 
నా మనసులోని కోరికలు నా కలలుగా వచ్చుచున్నవి; 
స్వామి ఏదన్న చెప్పాలంటే ఇంటర్వ్యూ ఇచ్చి 
Direct గా చెప్పుతారు; కనుక ఇది అంతా నా [భమ 
అని వూరుకున్నాను. ఇక ఈ విషయము పూ ర్తిగా 
వడిలివేసి, వ్యవసాయపు పనులు చూసుకొనుచున్నాను. 


అక్షోబరు 7వ తారీఖున, “నేను సెలక్టు అయినట్లు, 
21వ తారీఖున విదేశము బయలు దేరవలసింది" అని 
'చెల్మిగాము వచ్చినడి. అంత స్వామిలీల. మొత్తము 
భారతదేశము నించి 4 వేలమంది ఆప్లై చేసాము, 
ఇందులో అయిదుగురుము మ్మాతము సెలక్టు అయి 
నాము, నేను |పధముడిని, మా మొతము ఖర్చులు 
విదేశపు గవర్నమెంటు భరించుచున్నది. అందుకని 
ఇన్నిరోజులు ఆలస్యము అయినది. 


“సీవ నాకు రెండు కానులు దక్షిణ ఇవ్వు” (1) 
దృఢమైన నమ్మకము; (2) ఓర్వు; నాతరువాత 
కూడ నా బొమికలు మాట్లాడతాయి; నేను. ఈ (పపం 
చములోని సర్వ జీవరాశియందు వున్నాను; నేను షర్షి 
లోనే వున్నానని తలంచేవాడు నా భక్తుడుకాడు; న 
ఖజానాలో ధానము చేయుటకు చాలా ధనమున్నది; 


కాని నీవు దానము పొందుటకు అర్హత సంపాదించు” 
అని షిర్డిసాయి అన్నారు. “దృఢమైన నమ్మక ముతో 
నా వద్దకు వచ్చేవరకు నీ వంతు; తరువాత నిన్ను 
కాపాడుట నావంతు; నీ బరువు మొత్తము నా మీద 
వదులు నేను మోసాను;” అని సత్యసాయి అన్నారు. 
ఇప్పుడు నేను |పకాంతి నిలయమునకు దరిదాపుల 
14 వేల మైళ్ళ దూరములో వున్నాను; సాయీ! 
అంచె ఓయీ! అంటూ కంట, వెంట, జంట వుంటూ 
నాకు ఆన్ని విషయములలో సహాయము చేయు 
చున్నారు. కనుక ఆందరు రెండు కానులు స్వామికి 
దక్షిణగా అర్పించి; స్వామి అను[గహముతో అనంత 
మయిన ఆనందము పొందుతారని ఆశించుచున్నాను. 


ఒక భక, పరమాణువు 


పకటన 


సత్యసాయి సంస్థల (పపంచ సమితి 1979వ సంవత్సరములో ఈ (కింది ఉత్సవములను 


జరుపుటకు నిర్ణ యించినది. 
¥, ఈశ్వరమ్మ వర్ధంతి 
2, సేవాదళ్‌ వార్షికోత్సవం 
యె 


కీ. అఖండభజన 


చే, 6వ శేది (ఆదివారం) 
చృెపెంబర్‌ 2కివ తేదీ (అదివారం) 
టె 


నవంబర్‌ 10వ శేది శనివారం పా9రంభం 
11వ శేదీ ఆదివారం సమాష్త్‌ 


డిసెంబర్‌ బికివ శేదీ వికలాంగులతో 
(వళ్యేక కార్యక్రమము. 


కవులము = దళములు 


సర్వ వ్యాపి అయిన, సర్వాంతర్యామి ఆయిన, 
శివస్వరూపుని బాహ్యంతరములందు సర్వత గురించి 
వినయ విధేయతలతో  సేవాదళ సభ్యులందరూ ఆ 
విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలెను. అనేక 
కల్పనలకు గురియె, ఊహలకు బానిసలై, సహన 
మును కోల్పోవక , వినయమును వీడక, సేవా 
కెంకర్ణమును సాధించాలి. దానముకానీ, తపము 
కానీ, విజ్ఞానము కానీ, సనాతన ధర్మాచరణ కానీ, 
సత్యధర్మాలు కాసీ, మరే దివ్యసేవకు తోడురాదు 
ఆధ్యాక్మిక మార్గమందు, 


అయితే, ఆధ్యాత్మిక మార్గమందు పయనించు. 


వారికి ఆంతరాయములు ఆడ్డులు కలిగేది సహజము. 
ఎంతవరకు అహంకార మమకారములను దూరము 
చేసిరి. ఎంతవరకు ఏక త్యభావము దృఢ మైనది, ఎంత 
వరకు సేవాసాధనలో ఉత్తీర్థులెరి, అని పరీక్షించుటకు 
కష్టములను కలుగజేయవలసియున్నది. ఈ పరీక్షలను 
ఎదుర్కొని, ఉత్సాహమును తగ్గించక , కర్హవ్యమును 
విస్మరించక, విజయమును సాధించాలి. అట్టుకాక , 
రుజుమార్గమును త్యజించి, ధైర్యమును కోల్పోయి, 
అరి షడ్వర్గముల దాసులై, ఆనర్హతను సంపాదించి 
జీవితమును వ్యర్థము గావించకూడదు. మీమీ గృహము 
లందే కాదు, సంఘములలోను, దేశములో కూడ, 
వినయ విధేయతలను కాపాడుకొని మెలగాలి. అపుడు 
మీ కీర్తి దేదీహమానముగా జగమంతా ఆవరించును. 


68 


సేవ చేయటకు అర్హత పొందాలంటే, మొట్ట 
మొదట హృదయమును సంస్కరింపశేయాలి, ఈ 
[పయత్నములో విజయమును సాధించినామా, అని 
మీకు మీరే పరికించి తెలుసుకొనుటకు ఫీలున్నది. 
ఎట్టి భావముతో, ఏ తలంపులవలన, ఏ ఉద్దేశ మును 
దృష్టియందుంచుకొని, ఏ ఆశయాల (పేరణచే సేవ 
చేస్తున్నాము అని నిత్యమూ పరీక్షించవలెను. సేవయే 
జీవితక రవ్యము. జన్మ సార్థక త, త్యాగమే దాని 
లక్ష్యము ఆని విశ్వసించి అట్టి భావముల నభిస్ఫద్ధి 
చేసిన, మాధుర్యము ననుభవిస్తాము. 

సేవాదళము వారికి నేనప్పుడప్పుడు కొన్ని సూక్తుల 
నందిస్తుంటాను. Work 18 Worship; Duty is 
God అనేది ఒకటి! Hands in Society; Head 
in the forest అనేది మరొకటి. కర్మాచరణ వలనే 
కాయము కాలమూ పరిశుద్ధమయ్యేది. కాలమును పవి 
[తము చేసే సేవాకార్యములతో ఆ పవితయా,తలో 
మీరు [పవేశించాలి, ఇదొక కర్మ శే తము; | పతియొక 
కాయము కూడ నిష్కామకర్మల ద్వారానే పవిత్రతను 
పొందాలి. సేవాదళ సభ్యులలో ఎవరు ఎక్కువగా 
చక్క గా పనిచేశారు ఆనేది కాదు నాకు ముఖ్యము, 
చేసినది ఏ చిన్న పని అయినా, ఎట్టి భావముతో 
చేశారు, ఎట్టి హృదయముతో చేశారు అది ముఖ్యము! 
మీకు మీమీ కుటుంబములలో సంఘములో 
(గామములో వేరువేరుగా కర్త వ్యాలు బాధ్యత లుండ 
వచ్చును: వాటిని ప్రక్కకు చెట్టి, మీరు పరోపకార 
మందు సేవలో (ప్రవరించుట ధర్మము కాదు; అయితే, 


సేవా కైంకర్య 


స్వార్థ రహీతమైన, ఫలాపేక్ష లేని 
మందు కాయమును కాలమును వినియోగించుట అత్యవ 
సరము. ఈ సాధనను అభ్యసించి అనుసరించి ఆనం 


దించుట, మీకు మీరు చేయవలసిన [ప్రధానమైన సేవ. 


అభిమానము, అధికార మదము, మమకారము 
ఇవి సేవాదళ సభ్యులకు చాలా _పమాదము! ఇవన్ని 
ముళ్ళచెట్టు! ముళ్ళచెట్లు పెంచిన వారికి ముల్టుగుచ్చుట 
తప్పదు. కొంతమంది, వినయ విధేయతలను [పక 
టించుట, తమకు తాఘుచేసె అగౌరవము అనుకుం 
టారు, ఇంతటి ఆధికారము, బలము, ధనమున్నవారు 
పరుల సేవలో నిరతులయ్యేది తప్పుకాదా, ఆని సందే 
హీంతురు. అయితే, అధికారము దేహబలము ధనక నక 
వసువాహనాదులు కదలే మేఘములువంటివి. మీ జంట 
ఇంట వెంట వుండి కాపాడేది మీరు చేసిన 
మా[తమే. 

మీ మనస్సులో అహంకారము ఆడంబరము 
ఏ మాత్రమూ వుండకూడదు. ఎవరిపై కూడ 
ద్వేషము కోపము అసూయ మీలో వుండకూడదు. 
అహంకారము ఏకత్వమును అనేక త్యముగా చూపించి 
మోసముగావించును, అనేకత్వమును మరచి, ఆందరి 
లోనూ ప్రకాశించుచున్న దివ్యత్వమును తెలుసుకొని 
ఏకత్యమును గుర్తించి వర్తించటమే సేవ యొక్క 
పర మోద్దేశము, 

ఢిల్టీ నుంచి వచ్చిన సేవాదళ సభ్యుడు రాజేశ్‌ 
ఖన్నా (పతి సభ్యుడుకూడా తనతో జోబిలో ఒక 
చిన్న మందుల పెట్టె తీసుకొని వెళ్ళాలి అని నిర్ణ 
యము చేసుకొమ్మన్నాడు. ఆయన అందించిన ఆద 
ర్శము ఆత్యవసరమే; ధర్మార్థకామ మోవక్షానాం 
ఆరోగ్యం మూల ముత్తమం, ఆనారోగ్యమునకు 
ఏది కారణము? దేహమా? మనసా? దేహము, నీటి 
బుడగ: మనసు ఒక పిన్చికోతి! నూనవులు బుద్ధి 


సేవ 


69 


తత్వమునకు ఆధీపత్యమిచ్చి దానికే అనుసరించి 
ఆచరించాలి. రాజేశ్‌ ఖన్నా ఆ పెద్ది చూపించి, దానిలో 
వు;డవలసిన మాతలు, మందులు, పత్తి, బ్యాండేజీ, 
వీటిని చక్కగా నిరూకించినాడు, దానితో పాటు, 
మానసిక చికిత్సకు అవసరమైన మరి కొంత మందు 
లను మీ మీ హృదయమనే జేబునందు మీరు ఎప్పుడూ 
పెట్టుకొని యుండాలి. “విచక్షణ” అనే మ్మాళలు, 
“ఇందియని[గహము” ఆనే మిక్స్ఫరు, పేమ సహ 
నము వీటి రెండింటిని పొడి చేసి కొంత పవుడరు -ఇవి 
మీ హృదయమందు తయారుగా వుండాలి. ఇం|దియ 
ని గహము యోగులకు, బైరాగులకు అవసరమే కానీ, 
మనకెందుకు ఆని వాదంచుట చాలా పొరపాటు! ఇది 
నాకారు, నా పేరుతోనే రిజిస్టరు చేసినాను; నేనే 
డైవర్‌ కూడ. మరి, ఇది నా కెందుకు [పమాదము 
తెచ్చి పెట్టును! అని, దానిలో (టేకులు బాగున్నావా 
అని పరీక్షించక, అహంకారముతో ఆడంబరముగా 
డై వ్‌ చేసిన, 'ఆపాయము తప్పదు అందువలననే ఈ 
దేహమనే దొక కారు; కన్నులే హెడ్‌లై డ్స్‌; కడుపు 
పెట్రోల్‌ ట్యాంకు; నోరు హర్ష; మనస్సు స్టీరింగ్‌, 
ధర్మార్థ కొమమోక్షములే ద్రష్ట; వాటిలోని గాలి; 
Faith. బుద్ధియే, Switch. ఇందియ నిగహమే 
(టేకు; ఇంద్రియ నిగ్రహము కలిగిశ, చిత్తశుద్ధి, చిత్త 
శుద్ధి కలిగిన... జానసిద్ధి! 


సేవ ఆంటే, జీవారాధన; జీవులందరూ దైవ 
స్వరూపమనే భావముతో వారిని ఆరాధి.చుట. నోటితో 
పెద్దగ ఉపన్యాసముల నందించుట కన్న, పవి|త 
హృదయముతో, (సీమతో, సహనముతో కించిత్తు 
చేసిన చాలు. కర్మాచరణయొక్క_ క ర్రవ్యమును 
(పత్యేకించి విచారించాలి. కర్మము ఫలితము కోసము 
కాకూడదు; ఫలితమును పొందుటయే ముఖ్యమని 
భావించువారు, అధికారమును దురుపయోగ పరచి, 


(ప్రజలను పెడమార్గము పట్టింతురు. భయ భాంతుల 
చేత విజయమును సాధింతురు. భయము పెట్టి బెద 
రించి [పజలను లొంగదీసీ బలముచేత కార్యసిద్ధి 
పొందుదురు. ఈ రీతిగా జయము సంపాదించిననూ, 
ఆదీ నిజముగా ఆపజయమే ఆగును, [కమమును ఒద 
లక, సత్యాన్ని వీడక, ధైర్యము జారనీయక , సాధిం 
చిన విజయమే కాళ్వతమగును, 


సీవాదశ మువారు యంత్రమును పూజించి, తాము 
కూడ, యం[తమువలె జడస్వభావము పొందుచున్నారు 
ఏ సేవచేసిన, దాని అంతరార్థమేమి, దానివలన 
లభించే ఆత్మోన్నతి ఎంత, సీవ నందుకొనే వానికి 
లాభమేమి! అని విచక్షణతో పరిశీలించాలి. మంత్రము 
లను మం|తార్థములనూ ఆ చరణలో తెచ్చి ఆనందించే 
సుగుణ వ్యక్తులు కావాలి, సభ్యులు! ఎత్తు పొడువు 
లావు అనేవి ౨౫000 కొనేటప్పుడు గమనిస్తాము; 
చెరుకు కొసుకొనేటప్పుడు దానిలోని రసము ఎంత 
అని గమనిస్తాము. అట్టనేే మనిషికి గుణములవలనే 
విలువ, స్వయం సాధన వలన, సద్దుణాభివృద్ధిగా 
వించుకొని, పరులకు సేవజేసి, తన్నుతానుద్ధరించు 
కోవటమే, సేవాదళము యొక్క అంతరార్థము, 

మరొక “సూత” మును కూడ నేనప్పడప్పుడు 
చెప్పుతుంటాను: “YoU 6annot always oblige; 
but youcan always speak 00118081" 
ఆంటే చేతినుంచి మంచిపనిచేయటకు సాధ్యము కాక 
పోయినా, నోటితో మంచి పలుకులు రావుటకు ఏమి 
అడ్డము? బాహ్యచరణలో మీకూ మీ జిల్హా కన్నీ 
నర్దకూ భేదాభిప్రాయాలు రావచ్చు; మీ సలహాలను 
వారు పురన్కరించక పోవచ్చు; ఆయితే, ఏ ఏ సంస్థల 
వారు వీటిని తమకు తామే సమరసముగా నిర్ణయించు 
కోవాలి కానీ నేను ఆధికారి, నా మాట జరిగేతీరాలి 
ఆని ఎవరూ ఆహంకారముగా [ప్రకటించ కూడదు. 


70 


పదివేల మంది సేవాదళ సభ్యులు ఇక్కడ సమా 
వేశమైనారే కానీ, ఈ సంస్థ యొక్క ఆంతరార్థమును 
పవి|తతను గు ర్రించినవారు చాలా తక్కువ! శ్రీసత్య 
సాయి సేవసమితి, శ్రీసత్యసాయి మహిళా విభాగ్‌: 
శ్రీసత్యసాయి. సేవాదళము, శ్రీసత్యసాయి భజనా 
మండలి శ్రీ సత్యసాయి బాలవికాస్‌ - అన్నిటిలో 
(శ్రీసత్యసాయి |ప్రాణస్యరూసముగా వున్నాడు. అదే 
అన్నిటికిని ఆంతర్సంబంధము, ఒకే హస్త మందు 
(బొటిన్మివేలు ThUMb అది సేవాసమితి! మిగి 
లిన నాలుగు సంస్థలతో కలసిమెలసి అందరి యోగ 
క్షేమమును, అభివృద్ధిని, కార్యక లాపాలను [పోత్స 
హించే జవాద్దారి, సమితికున్నది. చూపుడువేలు 
మహిళా విభాగ్‌. మధ్యనున్నది, సేవాదళము ఉంగుర 
[చేలు భజనా మండలి, అందరికీ ఉల్లాసము, 
ఉత్సాహములనిచ్చేది. తరువాత, అన్నిటికన్న పొట్టి, 
చిన్నది, ఆ వేలే బాలవికాస్‌. నిర్మల నిశ్చల 
నిస్యార్థ్ధహృదయములు కలి గి న లేతమనస్సులు! 
అయితే, దీనిని గమనించండి: ఎవరికైనా బుద్ధీచెప్పా 
లంటే, మనము వారి ఎదుట చేయు హెచ్చరిక 
యందు బాలవికాస్‌ (వేలే, ముందు! అంతే, చిన్న 
పిర్పిలనుంచి పాఠము నేర్చుకొని ద్యేషాసూయలను 
మాని స్వార్థమును నెట్టివేయాలి, అని అర్థము ఒకే 
హ స్తములోని ఐదు। వేళ్ళవలే, ఈ ఐదు సంస్థలూ 
ఏకం కావాలి. దళములన్నీ కమలములో మధ్య 
నున్న “క నీకా నుంచి వికసించి, దానినుంచి పోషింప 
బడి యుండుటచేతనే, అంత ఆందముగా [పకాశించేది. 
కాబట్టి, మీరందరూ సత్యసాయి ఆదర్శాలను అర్థము 
చేసుకొని, ఆనుసరించి, తరించాలి అనేది, 
నాఆశ. ఆదర్శాలను అనుసరించక పోతే, దళ 
ములు విడివిడిగా రాలిపోవృను, చేరే భావములకు 
చోటివ్వక , భేదము అసూయ అహంకారము వీటిని 
దూరము చేసుకొని, ఒకతల్లి బిడ్డలవలె, ఏ కోహం 


బహస్సాం అనే ఆదరము నాదరించి, ఒకే ఆత్మ 
స్వరూపము అనేక రీతిగా మన ముందు కనబడు 
చున్నది అనే దృఢముతో సేవలో దిగండి, మీకు 
ఎన్నడు విజయమే, 


సత్యసాయి సంస్థలో (ప్రేమయే (ప్రధాన సాధన, 
సభ్యులలో అనూయ కాని, అశ్రద్ధ కానీ ఆడంబరము 
కానీ అంకురించిన, అది సంస్థకే (దోహము చేసినట్టు. 
గడచిన కాలము గడచిపోయినడి; ఉన్నది స్థిరము 
కాదు; రేపు మనది కాదు. కాబట్టి, గడచిన దానికి 
చింతించక, ఈనాటి నుంచి అయినా, ఆన్యోన్యత, 
అనురాగము, | పేమతత్వములను పెంచుకొని, కార్య 
కే తమును 1పవేశించండి, పరుల దోషములను వెదకే 
దెందుకు? తన దోషములను వెతికితే, దానినంచే 
లాభము, మంచి ఫలితము. పరులలో దోషము కని 
పించిన, ఆది వారిలోనిది కాదు, మీలో ఉన్న దోషమే. 
ఏ దోషమూ లేనివానికి, ఎక్కడను దోషమే కని 
పించదు. 


మీరందరూ చేయవలసిన పనిని చేస్తున్నారా, ఆని, 
నాకు అనుమానమే! ఇపుడు [గామసేవ అంటారు. 
(గామములలో రోడ్డులు తీర్చిదిద్దడము, మోరీలను 
సరిచేయటము, బజారులను ఊడ్చటము, ఉపన్యాస 
ముల నందించటము, భజన చేయించటము ఇట్టి పను 
లను మీరు చేయుచున్నారు. నీరు తాగే టంబ్ధరును 
బయట చ్యభపరిచితే చాలా? సత్యసాయి సంస్థలవారు 
(గొమ్మపజలయందు మనః పరివర్తన జరుగునట్టి 
'సేవాకార్యకమమును ఏర్పరచుకోవాలి. ఒక పల్లెలో 
1000 పజలుంటే, వారిలో ఎంత మంది దురభ్యాసా 
లకు, దురాచారాలకు, దుర్గణములకు లోనై యున్నా 
రని తెలుసుకొని, జూజు (తాగటము, వీటిని నిలుపు 
టకు |ప్రయల్నించాలి. చక్కని బోధనిచ్చి, వాళ్ళ 
(పీతి గౌరవములను సంపాదించి, వాళ్ళ దురభ్యాసాల 


71 


వలన కుటుంబమున కెంత బాధ అని నచ్చణెప్పీ, 

వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆయున సన్మార్షమునకు తీసి 
టి mn 

కొని రావలెను. రోడ్డులు, ఆస్పుతులు నీరు సప్లై 

మొదలగువాటిని పభుత్యము చూచుకొనును. సత్య 

సాయి సంస్థలు చేయవలసినది ఇది: పతీ [గామము 


తోను సత్య ధర్మ శాంతీ పేనుల అభివృద్ధి! 


ఇట్టి దుర్భావములు దుర్గుణములు మీలో కూడ 
చేరక జాగ తగా వుండండి. మీ ఊహలు తలంపులు 
వేషములు చూపులు మాటలు అన్నీ పవి|తముగా 
వుండాలి. ఆనుక రణములో ,పవేశించకూడదు, బెల్ళా 
టం సెడోబిర్న్‌ ఇట్టివి పెట్టుకొని సేవ ఎట్టుచేస్తారు 
దానిని స్వీకరించే వారెవరు? మీ హృదయమును మీరు 
అనుసరించండి; follow the Master. Master 
ఆంటే, మీలోని ఆత్మారాముడే! Face the Devil 
Devil అంటే అరిషడ్వర్గాలు. Fight the end. 
ఏది అడ్డువచ్చినా, సత్సంకల్పమును సడలించరాదు. 
Finish the Game నిత్య సత్య భక్తులుగా 
తయారు కావాలి. మీలోని శివత్యము ఉచ్చా స నిశ్వా 
సమందు పతి క్షణమూ మీకు “సోహం” “సోహం” 
ఆని ఉపదేశించుచున్నది. ఆసోహం స్మరణ నిలిచి 
నపుడు, జీవుడు శవం అయిపోతాడు! “సోహం” 
తత్వము అన్ని జీవులయందూవున్నది. కాబట్టి పరు 
లకు మోసముచేయక, వారిని నొప్పించక, అందరి 
యందూ వెలుగుచున్న పరంజ్యోతి స్వరూపుడైన 
పరమాత్ముని ఆరాధించండి, 

ఈ సమావేశము భవిష్యత్తుకు చక్కని పునాది 


వేసియున్నది. “అదిగో! నా ఆరాధనా దైవము” అని 
అందరిని స్వాగతించాలి. మీ State President లు 


కానీ ఎవరేకానీ, తాము నడచి మీకు తోవచూపీంచాలి. 
వెనుకనుండి నూకేవారు కాకూడదు. ఏదైనా సమ 
స్యలు వచ్చిన, మనలోనే దర్శించుకొని కూర్చులు 
మార్పులు చేసుకొనేడి ఉత్తమ మార్గము. ఈసంస్థలో 


060 3 6 0. ప 05 


క్‌ు 
. 


శేరు వెల 


అద్భుత మూ రర్తి-(హవార్డ్‌ మర్‌ ఫేట్‌ 


ఆంధ అనువాదం-అమరేంద్ర) 6-00 
రామక థా రసవాహిని 9.00 
గీతావాహిని 8.50 
జనవాహిని 1.60 


సత్యం శీవం సుందరం (1) 5.00 
సత్యం శివం సుందరం (2) 5.00 
సత్యం శివం సుందరం (8) 6.00 
శ్రీ సత్యసాయి భగవల్రీల 1=ల్‌0 
(ఉప్పాడ రాజారావు) 

సూక్తి రసతరంగిణి 2.00 
(ఉప్పాడ రాజారావు) 


అన్ని టికీ అంద రికీ ఒకే మార్గము. పేమమారము 
దానిననుసరించిన, దుఃఖనివృ త్త, ఆనంద |పా ప్రీ, 


బాబావారి దివ్యోప నార్టిసము 
99.11-1978 


నరాల 
వుస్తకములు 
తపాలా 
ఛారీ పేరు 
10. థీ సత్యసాయీశ్వర 
ol నుతి తరంగిణి (1) 
0-60 (ఉప్పాడ రాజారావు) 
0.80 (| 
ర. 2 11. శ్రీ సత్య సొాయీశ్వర 
న నుతి తరంగిణి (2) 
క్ష్‌ (ఉప్పాడ రాజారావు) 
0-25 
12. సుధావీందువులు 
0-25 
18. సువర్ణ సుమమాల 
0-15 
14. సత్యసాయి వచనామృతం (2) 
రిక 15. భజనావి 
16. భాగవతవాహిని 


వెల 


8.00 


2.00 


5.00 
5-00 
4-00 
2-00 
2-00 


తపా 


0.86 


0.26 


0.80 
0.80 
0-26 
0.20 
0-256 


ఆంధ రాష్ట్రపు, హైదరాబాదులోని (ప్మోగెసివ్‌ పెన్‌ (ప్రయివేట్‌ లిమిటెడ్‌ యందు, బి. వి. సత్యమూ ర్రివే 
ముదింపబడి, యన్‌. క స్తూరిచే, శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్‌ ఆండ్‌ పబ్లి కేషన్‌ ఫౌండేషన్‌, (ప్రశాంతి నిలయం 
తరపున (ప్రచురింపబడినది. ఎడిటర్‌ ::. యన్‌. కస్తూరి, యం, యె., వి. యత్‌. 


శ్రీనత్యసాయి ఎడ్యుకేషన్‌ అండ్‌ ప వీ కేషన్‌ ఫౌండేషన్‌, (ప్రశాంతి నిలయం, 


ఆనంతపురం బిల్హా. ఆం(ధపదేశ్‌. పిన్‌ నం. 516184. 
పతికలు / పుస్తకములకు ఆర్డర్లు, 


A (1) పుతికలు : ఓక సం॥కు తక్కువ కానీ 5 సం[[ల కెక్కువ కానీ స్వీకరింప బడవు. 


ఇండియా వార్షిక చందా 
మాస పతిక సనాతన సారథి ఇంగ్లీషు 6 రూ. 
మాస ప|తిక సనాతన సారథి తెలుగు రి రూ. 
త్రైమాసిక పతతిక సేవాదళ్‌ ఇంగ్లీషు 4 రూ. 
త్రైమాసిక పతిక శ్రీ సత్యసాయి బాలవికాస్‌ ఇంగ్లీషు, హిందీ 
(ఒకే స(తికలోనే) శీ రూ. 

విదేశములు 

సనాతనసార థి సేవాదళ్‌ బాలవికాస్‌ 

సీమెయిల్‌ ఏర్‌ మెయిల్‌ సీమెయిల్‌ ఏర్‌ మెయిల్‌ సీమెయిల్‌ ఏర్‌ మెయిల్‌. 

రూ. రూ. రూ. రూ. రూ. రూ. 
ఆహ్హైనిస్థాన్‌ 16 28 9 £9 9 12 
ఆ ఫీకా 16 46 ర్ట 18 9 18 
ఆమెరికా 16 61 9 20 9 20 
ఆసియా ఖండపు దేశములు 16 81 9 14 9 14 
ఆస్ట్రేలియా 16 46 9 20 9 20 
బర్మా 16 ౨6 రి ja 9 12 
యూరోప్‌ ఖండపు దేశములు 16 46 9 18 18 
పసిఫిక్‌ సముద |పదేశములు 16 5] 9 20 20 
శ్రీలంక 8 921 10 10 


(2) సనాతన సారధికి చందా పంపునపుడే ఏ భాషలో (తెలుగు, ఇంగ్లీషు) కావలెనో తెలుపవలెను. చందా 
గడువు పొడిగించు సమయమునందును, మీ అడ్రసు నందు మార్పు అవసరమని తెలుపు సమయమునందును 
చందా నంబరును [వాసి పంపవలెను. 


B(1) పుస్తకములు : [పస్తుతము మా యొద్ద నున్న పుస్తక ములు, పాటి వెలలు, ఇండియాలోని వాటి పోస్టు 


ఛార్జీలును క్రింద తెలియజేయబడినవి. రిజిస్టర్డ్‌ ఏ *స్టులో మాతమే పు సకములు పంపబడును. కాన, 

రిజిస్టర్‌ ఛార్జి రూ. 2-బికలు మీ ఆర్థర్‌ తో పంపవలసియున్నది. V.P.P. ద్వారా పంపబడవు. 

పుస్తకముల పూర్తి పేర్ద అవి ఏ భాషలో కావలయును అనునది స్పష్టముగా ఆర్డర్‌ లోనే తెలుపవలెను. 

ఫోటోలు /చితములు పోస్టులో పంపుటకు వీలు కాదు. 

కార్యాలయము నుంచి వివరములు తెలుసుకోవలెనన్న మీ చిరునామా గల స్టాంపు వేసిన కవరును 

పంపవలెను. 

పుస్తకముల వ తపాలా ఛార్జీలు ఎంత ఆని ముందుగనే (వాసి కెలుసుకోవలెను, 

చందా మొత్తము కానీ, పు స్తకములకొరకు పెనము గ! ఢీ సత్యసాయి ఎడ్యుకేషన్‌ అండ్‌ పబికేషన్‌ 
ఫౌండేషన్‌ యొక ea పంపవలెను. మనియార్డర్‌ పంపువారు వెనుక భాగమందు తమ చిర 

నామాను పూర్తి వివరములతో స్పష్టముగా _వాయవలెను. 





(పుస్తక సూచి : 72 వ పుటలో చూడండి ) 


gd. No. H/HD/354 


enced 10 post without Pre-payment No, H/8 


ఇంతియే కాదు, ఈ కోధమనేటటుపంటది 
దేహాన్ని కూడను భస్మము కావిస్తుంది. ఒక పర్యా 
యము కోపమున పడితమా మూడు నెలలు మనము 
తినిన ఆహారప్పుళక్కి కూడనూ శ్షీణించిపోళుంటాది. 
కోధము మన మనస్సులో చేరనా దేహామంతా 


వేడెక్కుతుంది, రక్తమంతా వేగముగా (ప్రవహిస్తుంది. 


తద్వారా నరాల బలహీనము ఏర ఎడుతుంది. తిరిగి ఈ 
శక్తిని తెప్పించుకోపడానికి మూగునెలలు మనము 
కూర్చుని భుజించాలి. తద్వారా మనము చేయవలసిన 
సాధనంకు, పవితమైన కర్చలకు బలహీనత ఏర్పడు 
తుంది. కనుక మనము ఈ యొక్క [కోధమునకు 
(ప్రవేశము ఇవ్వకుండా చూచుకొనడము సాధకుల 
యొక్‌ గ (ప్రధాన కర్తవ్యము, 





బాబా 


March 1979 


